


మూలము: 
ఉభయవేదాన్తవాచస్పతి, వాచస్పతి, ఉ.వే..శ్రీమాన్‌, 


కె.ఎస్‌. రామానుజాచార్యస్వామవారు. 
అధ్యక్షులు, ఉభయవేదాన్తసభ, 
వ్యాఖ్యాత 
&3.8525 ఇ .$. సింగరాచార్యస్వామిలారు. 


ప్రకాశకులు 
ఉభయ వేదాన్తనభ 
పెంటపాడు. 534 166 


2002. 


చుమదనన్త స్తవః 


లేస్‌, రామానుజాచార్యస్వామిలారు. 


లఖ్యూఖ్యూతే: 
౩.ఎఏ.సెంగరాచార్తులుగారు. 


లుంక్కులు: అక తకులవి. 


(థమ ముద్రణ: 2002. 
(తులు: 1000. 
యుల్కుయు: 10 రూ.లు. 


ప్రకాశకులు 
ఉభయలేదాన్తనభ 
పెంటపాడు. ఫ,.గో.జిల్లా, 
విన్‌; 534 166 


ఫోను: 08819) 23963. 


డి.టి.పి. 
ఉభయలేదాన్తసభ. 


Srimsdanantastavah Sriman 


K.S.Ramanujacharya swami 


E.A.Singaracharyulugaru. 


ముద్రణ: 


శ్రీరస్తు 


శ్రీమతే రామానుజాయ నమః 
ప్రస్తావన 


శయ్యాసనముఖై రూపై OSS శృేషతాం గతై: | 
శ్రీశాయ కురుతే సేవాం శేషాయ మహతే నమ: ॥ 


భారతీయ నంన్కృతి - నాగారాధన :- 


భారతదేశము అత్యంత పవిత్రమైన, విశిష్టమైన, సనాతనమైన సంస్కృతికి, 
ధర్మమునకు, పలుఆరాధనలకు నిలయము. ప్రకృతిలోని పర్వతాద్యచేతనములలో 
కూడ దైవాంశను దర్శించి, కొలిచిన భారతీయులు పలురీతులలో ప్రత్యేకతలనుకల 
నాగములను ఆరాధించుటలో వింత ఏమియుును లేదు. కాని Ferguson వంటి 
పాశ్చాత్య విమర్శకులు Soden నాగారాధన ప్రాచీనార్య సంస్కృతికి చెందినది 
కాదని, (PAH అది (ద్రావిడ సంస్కృతి ప్రభావమువలన ఆర్యసంస్కృతిలో 
వవేశించియుండునని వాదించుచు, అందులకు ఉపోదృ్భలకముగా 
ఆర్యసాహిత్యములో మిక్కిలి ప్రాచీనముగా భావింపబడు బుగ్వేదములో ఎచటను 
నాగారాధన (ప్రసక్తి లేకుండుటను పేర్కొనిరి. ఈ వాదము ఎంతమాత్రము పసలేనిదని 
J.Ph.Vogel వంటి విదేశీయ పండితులు సహేతుకముగా నిరాకరించుచు, 
అందులకు (ప్రముఖ నాగవిశేష బోధకములైన నామపదములన్నియు 
ఆర్యభాషామూలకములగుటవంటి పలు నిదర్శనములను చూపిరి. Vogel పండితుడు 
“Indian serpent” అను గొప్ప ఆంగ్షగ్రంథములో ఈ విషయమును ప్రస్తావించుచు- 
“In this conection it may be noted that the mystic snake - kings 
bear personal names which almost invariably are not Dravidian, 
but purely Aryan-“e.d sent eo గమనార్హము. ఈ నాగారాధన భారతమున 
సర్వత్ర విస్తరించుటయే కాక ఇండోనేషియా, చైనా, జపాన్‌, శ్రీలంక, బర్మా వంటి 
ఇరుగు పొరుగు దేశములందును వ్యాపించినది. ఇందులకు భారతీయ సంస్కృతి 
ప్రభావమే కారణమని తలచు విమర్శకులును పలువురుకలరు. ఈ నాగారాధన 


1 


(ప్రభావము కేవలము వైదిక సంప్రదాయమునందే కాక, బౌద్దసంప్రదాయముున, 
తన్మత (గ్రంథములలో, జాతక కథలలో విస్తృతముగా కలదు. భారతములోని 
నాగారాధనకు, నాగములకు సంబంధించిన పలు అంశములను Vogel పండితుడు 
అద్భుతముగా వివరించి, ప్మోషించెను. ఇవియే కాక ఇంకను లనేకములైన అంశములు 
వేద ఇతిహాస పురాణాదులలో కానవచ్చుచున్నవి. వీనిలో కొన్ని మాత్రము ఇచట 
స్తాలీపులాక న్యాయమున సంగ్రహముగా ప్రస్తావింపబడుచున్నవి. 
వేదములలో నాగముల HAS : బుగ్వేదములో (ప్రస్తుతము నాగారాధన 
ప్రసక్తి స్పష్టముగా కనిపించుటలేదను కారణముతో ఈ ఆరాధన ఆర్యసంస్కృతిలో 
భాగముకాదనుట యుక్తిసహము కానేరదు. మనకీనాడు బుగ్వేదము పూర్తిగా 
లభించుటలేదనుట Cotsen అంగీకరించినదే. అట్లయిన, నాగారాధన బుగ్వేదమున 
పూర్తిగా లేదనుట ఎట్టు సాధ్యము? 
మజియు, బుగ్యజురాది భేదములు కాలగమనమున ఒకదాని 

తరువాత వేరొకటిగా ఏర్పడినవి కావు. అవి సమాంతరముగా అభివృద్ది చెందినవే. 
బుగ్వేదములో నాగారాధన కనిపించకున్నను యజుర్వేదములోని మైత్రాయణీ శాఖలో 
గల ఈ (క్రింది సర్సారాధన సూక్తము ఆ కాలమునాటి నాగారాధనకు ఒక చక్కని 
తార్కాణము. 

నమో అస్తు సర్దేభ్యో యే కే చ AMPS మను, 

యే అంతరిక్షే యే దివి తేభ్బ: సర్దెభ్బో నమ 

యా ఇషవో యాతు ధానానాం యేవా వనస్పతీగ్‌ం రను, 

యే వాకైవటేషు శేరతే తేభ్యః: SESS, నమ 

యేకేధోరోచసే దివో యే వా సూర్యస్య రశ్మిమ, 

యేషామవ్యుసదః కృతం తేభ్యో BIS, నమ. 

అధర్వణ వేదములోని ఇట్టి భావమునే తెలుపు వేరొక సూక్తమును 
గమనింపుడు. 

యే wer ఏషధిజా అహీనాం యే అవ్ఫజా విద్యుత అబభ్రూవు: 

యేషాం జాతాని బహుధా మహాంతి తేభ్య స్పర్దేభ్సో నమసా విధేమ 
(10-4-23. పై సూక్తములను బట్టి నాగజాతి భూమినుండి, నీటినుండి, అగ్నినుండి, 
ఓషధులనుండి, విద్యుత్తునుండి పలురీతులలో పుట్టునని, భూమ్యాంతరిక్ష పాతాళ 
దేవలోకాదులలో సర్వత్ర వర్తించునని భావించిట్లు ఏర్పడుచున్నది. అధర్వణ వేదములో 
కానవచ్చు పలు GO) నివారణ సూక్తములును (ప్రస్తుతమున స్మరణీయములు. 


2 


వానిలో మచ్చునకు రెండు. 

పరిద్యామివ URE, కహీనాం జనిమాగమ్‌ | 

రాత్రీ జగదవా నృద్దం సాత్తేనా తే వరయే విషమ్‌॥ (6-12-1 

అవశ్వేతపదాజ హి పూర్వేణ చాపరేణ చ । 

ఉదవ్లుతమివ దార్వహీనా మరసం విషం వారుగ్రమ్‌॥ (10-4-3౩ 
నాగుల పుట్టుక - గరుడునితో వైరము : మహాభారతము ఆదిపర్వ ప్రారంభములో 
నాగులు కద్రువకు కశ్యపప్రజాపతివలన SOS సంతతిగా తెలువబడినది. ఈ కద్రువ 
దక్షుని కుమార్తె. కద్రువ అనగా MEWS వర్షమును కల్గినదని అర్థము. ఈమె 
భూమికి GOS అని కొందణి విమర్శకుల అభిప్రాయము. శ్రీరామాయణము 
సుందరకాండ ప్రారంభమున హనుమానుడు సము(ద్రమును దాటునపుడు అతని 
బలిమిని పరీక్షించుటకై దేవతల పనువున సురస ఎదురువచ్చెను. ఈ సురస అచట 
“సురసాం నాగమాతరం” అని నాగమాతగా పేర్కొన బడినది. సురస అనగా 
చక్కని రసమును కల్గినది అని అర్థము. “రసా sal ఇత్యాదిగా రసా 
అనునామము భూమివాచకము. మేదినినిఘంటువును“స్రి రాస్నా నాగమాత్రోళ్ళ” 
అని సురసను నాగమాతగా పేర్కొన్నది. కద్రువ దక్షుని కుమార్తె అయినట్లే సురసయు 
దక్షుని కుమార్తెగా తెలియుచున్నది. హనుమానుడు ఆమెను “దాక్షాయణి 
SSW HGS” అని స్తుతించెను కదా ! దీనిని బట్టి కద్రువ - సురసలు ఒకే వ్యక్తికిగల 
రెండు నామములా ? లేక వీరిరువురూ వేర్వేరు వ్యక్తులా ? ఇద్దరునూ నాగమాతలేనా 
?కల్పభేదముతో సమాధానింపవలెనా? అనునది విజ్ఞులైన పెద్దలవలన తెలియదగిన 
అంశము. కద్రువ అదితిశాపమువలన రోహిణిగా పుట్టెనని బ్రహ్మవైవర్త పురాణమున 
కలదు. ఆదిశేషాంశతో ఆవిర్భవించిన బలరాముడు రోహిణికి కుమారుడగుట 
గమనింపదగినది. మణియు వేరొక అంశమును ఇచట (ప్రస్తావనార్హము. 
అమరకోశములోని STAG వర్గలో “సురసా” అను పేరుగల ఓషధి ఒకటి కలదు. 
దీనికి నాగనుగంధా అని గంధనాకులీ, నాకులీ, నకులేష్టా, అని, భుజంగాక్టీ 
అనియు పర్యాయములున్నట్టు అచట తెలుపబడినది. అనగా సర్వాక్షి అనుబడు 
ఈ ఓషధి సర్ప్సగంధమును SQSSI, ఆ గంధముచే ముంగిసలకు ఇష్టమైనదని, 
దీని పూవులు సర్పనేత్రములవలె నుండునని అర్థము. ఈ ఓషధి ఆయుర్వేదమున 
“PHO” శబ్దముతో ప్రసిద్దము. ఇది సర్పవిషహరము. జంగమవిషమును స్థావర 
విషము హరించును కావున ముంగిస పాముచే కరవబడినపుడు ఈ LUGO తిని, 
తనను రక్షించుకొనునట. ఈ విధముగా సురసాశబ్దమునకు నాగములతో 
అవినాభావ సంబంధము కలదని తెలియుచున్నది. 

3 


పాశ్చాత్యదేశములందును పూర్వము నాగజాతి భూమి సంతానమను 
భావనయే ఉండెడిది. ఈజిప్టు దేశములోలో (Egypt ) సర్పములు భూమి పుత్రులుగా 
భావింపబడిరి. ఇట్టి నమ్మకమే (గ్రీస్‌, జెర్మనీలోని ప్రాచీనకథా సాహిత్యమునందునను 
కలదని Vogel మహాశయుడు నుడివెను. రామాయణము ఉత్తరకాండలో సీతాదేవిని 
తనలోనికి కొనిపోవుటకై వచ్చిన భూదేవి ఆసీనురాలైన సింహాసనము నాగములచే 
మోయబడుట భూమికి నాగములకు మధ్యగల సంబంధమునకు వేరొక ఉదాహరణ 
అని ఆధునిక విమర్శకుల అభిప్రాయము. సర్పరాజగు ఆదిశేషుడు భూమిని 
మోయుట ఇతిహాస పురాణాదులలో స్పష్టము. భూమి - నాగముల మధ్యగల ఈఅవినా 
భావసంబంధమే నాగములు భూమిలో నిక్షిప్తములైన నిధులను రక్షించునను భావనకు 
మూలకారణము అని కొందరు పాశ్చాత్య విమర్శకులు తలచిరి.నాగములు నిధులను 
రక్షించుట పంచతం(త్రాది (గంథములందేకాక, బౌద్దకథా సాహిత్యమునందును 
ప్రచురముగా కనిపించుచున్నది. 

నాగులకు గరుడజాతికి మధ్య జాతివైరము ఏర్పడుటకు, నాగుల నాలుక 
చివర రెండుగా చీలియుండుటకునుగల కారణమునకు సంబంధించిన కథ 
మహాభారతములోని ఆదిపర్వ ప్రారంభములో కలదు. కశ్యపుని వేరొక భార్యయగు 
వినతకు అనూరుడు, గరుడుడును షు(తులుగా జన్మించిరి. క[ద్రువ 
కపటోపాయముతో వినతను తన దాసిగా చేసికొనుటచే ఆమె పుత్రుడగు గరుడుడును 
నాగులకు దాస్యము చేయవలసివచ్చెను. (ఈ కారణము చేతనే ఆమెకు కద్రువ 
అను నామము సార్థకమని తోచును. కుత్సితం (PBB కదు: ద్రా - కుత్సాయాం 
గతౌ అనువ్యుత్పత్తి ఇచట వివక్షితము). అప్పటినుండి గరుడుడు నాగులపై వైరము 
పెంచుకొనెను. తల్లిదాస్యమును పోగొట్టనెంచిన గరుడుడు కద్రువ కోరికను 
అనుసరించి, స్వర్గమునుండి అమృతమును తెచ్చి నాగులకిచ్చెను. అంతటితో 
వినతాగరుడుల దాస్యము BOS. ఇంతలో ఇంద్రుడు వచ్చి ఆ అమృతమును 
స్వర్గమునకు కొనిపోవుపుడు అమృతకలశము ఉంచిన దర్భలపై ఒకటి, రెండు 
బిందువులు చిందినవి. వానిని నాకుటకై ప్రయత్నించిన నాగులు అప్పటినుండి 
ద్విబిహ్వులయ్యెను. 
నాలుకను మాటిమాటికీ బయటపెట్టు అలవాటునుబట్టి నాగులు వాయువును 
భుజించునను భావన కల్గెనని ఆధునిక విమర్శకుల తలంపు. కావుననే వానికి 
పననాశనములని పేరు కల్గినది. కాళ్ళు లేకున్నను అత్యంతవేగముగా చలించుట, 
చెవులు లేకున్నను ఎంత చిన్న సవ్వడియెనను వినగల్లుట, భూమిలో, నీటిలో, 
పర్వతములలో, అంతట నివసింపగల్లుట ఇత్యాది పలు అంశములు నాగములను 


4 


మానవాతీతశక్తులను కల్గినవిగా భావించుటకు హేతువులైనవి అనియును విమర్శకుల 
అభిప్రాయము. 
నాగములు కుబుసమును విడచుట : తనశరీరముసపైనున్న చర్మపుపొర 
పాతబడినపుడు సర్పము దానిని విడచుట అలవాటు. నాగజాతికి చెందిన ఈ 
అంశము నాగములు నిత్యయౌవనమును కల్గినవని తలచునట్టు చేసినది. ఇందుకు 
నాగులు పూర్వము చేసిన ఒకానొక యాగమే కారణమని తాండ్యమహా బ్రాహ్మణము 
(25-15) పేర్కొన్నది. ఈ యాగము ధృతరాష్ట్ర - ఐరావత - తక్షకాది పలు 
నాగ ప్రభువుల సమక్షమున జరిగినట్టును అందుకలదు. 

పాము కుబుసమును విడచు అంశము పలురీతులలో నిదర్శనముగా 
(గ్రహింవ బడినది. ప్రశ్నోపనిషత్తు యోగులు ప్రాకృత శరీరమును వీడి మోక్షమును 
పొందుటకు ఉవమానముగా దీనిని నిర్దేశించినది. “యథా పాదోదరస్వచా 
వినిర్ముచ్య త ఏవం హ వై స పాప్తనా వినిర్ముక్త: సా సామభి: రున్నీయతే 
saga ” (5-5) ఇత్యాది వాక్యమిచట అనుసంధేయము - ఇట్టిభావన 
ఐతరేయ(బ్రావ్మాణమున (6-1), ముహాభారతమునందును కలదు. 
శ్రీరామాయణము సుందరకాండలో ఈ అంశము (Sd దోషములను 
త్యజించుటకు ఉపమానముగా “య స్గముత్వతితం క్రోధం క్షమయైవ నిరస్యతి, 
యథోరగ: త్వచం జీర్ణామ్‌” (55-7) అనుచు వాల్మీకి భగవానుడు తెలిపెను. 
బుగ్వేదమునందును “అహి ర్నజూర్థామతి సర్పతిత్వచమత్యో నక్రీళన్న నర 
ద్వ్యషా హరి:” (9-86-44) అను సూక్తమందు సోమలతనుండి జూలువారు 
సోమరసమునకు ఉదాహరణముగా అనుసంధింపబడినది. పాముకు కుబుసమునకు 
రోగనివారణగుణములు, అతీంద్రియశక్తులును కలవని పూర్వము నమ్మబడెడిది. 
సర్పదష్టుడైన వ్యక్తియొక్క చితాభస్మముతో నిండిన కృష్ణసర్పముయొక్క 
కుబుసమునకు అదృళ్యరూప మును కలుగ చేయుశక్తికలదని కౌటిల్యుని 
అర్థశాస్త్రమున (14-3) తెలుపబడినది. 

సర్పము విశ్రమించునపుడు కుండలాకారముగ తన శరీరమును చుట్టుకొని 
యుండును. కావున కుండలియని, చక్రి అను పేర్లు సర్పమునకు కల్లినవి. 
నాగజాతియొక్క ఈ స్వభావము వేదాంత శాస్త్రమున అచిత్సదార్థములన్నియు 
వర(బ్రహ్మయొక్క ఆకార విశేషములే అని (పూర్వపక్షముగా) వాదించుటకు 
ఉపమానముగా గైకొనబడినది. ఈ విషయమును “ఉభయ వ్యవదేశా 
SHIP కుండలవత్‌”(3-2-26) అను బ్రహ్మసూత్ర మున గమనింపవచ్చును. 
అట్లే, నిదురలేచిన సర్పము పైకిలేచుట యోగశాస్త్రమున జీవునిలో నిద్రాణమైయున్న 


5 


కుండలినీశక్తి యోగసాధనద్వారా ఉద్బుద్దమై సుషుమ్ననాడిద్వారా (బ్రహ్మరం(ధ్రమును 
చేరుటకు ఉపమానముగా (గహింపబడినది. 
నాగఫణములపై గుర్తులు : నాగముల పడగలపై పాదములవంటి గుర్తులుండుటకు 
కాళియముర్దన వృత్తాంతమును BPS భాగవతాది పురాణములు 
పేర్కొనుచున్నవి. కాళింది మడుగును విషపూరితమునుచేసిన కాళియుని శిక్షించుటకై 
శ్రీకృష్ణుడు ఆ మడుగులో (ప్రవేశించి కాళియుని పడగలపై నాట్యమాడెను. 
అప్పటినుండి నాగములు పడగలపై శ్రీకృష్ణుని పాదలాంఛనములను కల్గియున్నవి. 
ఆగుర్తులను కల్షియుండుటచే కాళీయునకు గరుడునివలన భయముకలుగదనియు 
శ్రీకృష్ణభగవానుడు వరమిచ్చినట్టు “యధథ్ధయా తృ్సనువర్ణ స్వాం నాద్యా 
న్మత్తదలాంఛనమ్‌"”(10-16-63) అను భాగవత సూక్తివలన తెలియుచున్నది. 
బౌద్దసాహిత్యము ఈఅంశమును ఇంకొకవిధముగా వివరించినది. ముచివిందుడను 
నాగరాజు బుద్దునకు తనపడగలను గొడుగాచేసి ఎండ వేడిమినుంచి రక్షణను 
కల్పించెనని,దానికిగుర్తుగా అప్పటినుండి నాగములపడగల పై బుద్దుని అనుగ్రహ 
చిహ్నముగా అతని పాదముద్రలు ఏర్పడినవని తెలుపబడినది. 

విష్ణుపురాణ, హరివంశాదులలో ఈ గుర్తు స్వస్తిక పదముచే, స్వస్తికారపదముచే 
నిర్దేశింపబడినది. శుభలక్షణమని అర్థమిచ్చు ఈ పదములు నాగజాతి పవిత్రతకు 
సూచకములని Vogel వంటి విదేశీయపండితుల అభిప్రాయము. “Quite Possi- 
bility, it may have contributed to the sanctity of the animal which 
was supposed to bear of ” అను అతని వివరణము స్మరణీయము. 
నాగజాతిభేదములు : నాగజాతిలో పలుప్రకారములుకలవు. కొన్ని ఒకేపడగను కల్షినవి 
కాగా, మరికొన్ని అనేక ఫణములను కల్గినవి. భగవద్గీతలోని “సర్పాణా మస్మి 
వాసుకి:” అను సూక్తిలోని సర్పశబ్దము ఒకేపడగనుకల నాగములను, “అనంతశ్చాస్మి 
నాగానామ్‌” అను సూక్తిలోను నాగశబ్దము పలు శిరస్సులనుకల నాగములను 
తెలుపునని భగవద్రామానుజులు గీతాభాష్యములో వివరించిరి. అట్టే, కొన్ని 
SHIN SIS SWS, కావురూపమును కల్లినవి. మహాభారతములోని 
ఉత్తంకోపాఖ్యానములో తక్షకుడు క్షపణక“రూపములో ఉత్తంకునివద్దగల 
కుండలములను హరించుట, ఉత్తంకుడతనిని పట్టుకొనబోగా అదృశ్యుడై, 
నాగరూపమునుదాల్చి, భూవివరముద్వారా పాతాళలోకమును చేరుటయు ఈ 
అంశములను నిరూపించుచున్నది. సర్పములు అనేకములైనను వానిలో అనంత - 
తక్షక; కర్కోటక ; వాసుక్యాది ఎనిమిది సర్పములు ప్రధానములని ఆగమములలో 
కలదు. 


6 


నర్పవిష నిారణోపాయములు : పాముకాటుకు పాముకాటే మందు అను 
విశ్వాసము పూర్వము ప్రచురముగానుండెడిది. బుద్దుని జాతక కథలలో ఒకచోట 
విషవైద్యుడు సర్పదష్టుడైన వ్యక్తిని మరల ఆసర్పము కజచునట్టు చేయుటద్వారా 
రక్షించుటకు ప్రయత్నించెనని కలదు. పామువిషమునకు ఆ పామువిషమే విరుగుడు 
అను ఈ భావము పూర్వము యూరవ్‌ దేశములో కూడ ఉండెడిదట. 
సర్బవిషమును నివారించు విధానములను గూర్చి ఆయుర్వేద శాస్త్రములు 
అష్టాంగములలో ఒకటి అగు కల్పస్థానము తెలపుచున్నది. అగదతంత్రమునందు 
పలువిషముల నివారణనుగూర్చిన వివరములు కలవు. సుశుతాదులు పలు 
నివారణములను తెలిపిరి. జంగమవిషమునకు స్థావర విషము, స్టావరవిషమునకు 
జంగమవిషమును నివారణమని ఆయుర్వేదము పేర్కొనుచున్నది. పాము 
కజచినపుడు ముంగిస దానికి విరుగుడుగా “నాకులీ ఓషధి” తినునని 
ఇంతకుముందే తెలుపబడినది. ఇది జంగమ విషమునకు స్థావర విషము నివారక 
మనుటకు ఉదాహరణము. మహాభారతములో భీమునకు పెట్టిన విషాన్నము 
ప్రభావమును పోగొట్టుటకై పాతాళ లోకములోని సర్పములు కణుచునట్టు చేయుట 
స్థావరవిషమునకు జంగమవిషము నివారక మనుటకు ఉదాహరణము. ఇవియేకాక, 
మం[త(ప్రయోగ ముద్యారా, గరుడ - నాగమణుల ద్వారా విషమును 
నివారింపవచ్చును. విషమును నివారించు ఓషధులను గుర్తుపట్ను శక్తి 
ముంగిసలకేగాక సర్పములకును కలదనుటకు అధర్వణ వేదము - “సర్హాగంధర్వా 
యా విదుస్తా అన్మాఅవనే హువే (8-7-23) ఇత్యాది సర్పనివారణ సూక్తమున 
తెలిపినది. 

నాగమణి : నాగమణిని గూర్చి ఇంచుక ఇచట (ప్రస్తావింపబడుచున్నవి. 
వరాహమిహిరుడు బృహత్సంహితలో (81-25) తక్షక -వాసుకి వంశములకు చెందిన 
నాగములకు, కామగమన శక్తినికల నాగములకును తలపై ఈమణి ఉండునని 
తెలిపెను. (అమరకోశవ్యాఖ్యలో వాసుకి నామము“వసు: రత్నం కే శిరసి యస్య 
న: వనుక: తస్యావత్యం వానుకి:” అని వివరింపబడుటచే వాసుకి 
శిరోరత్నమునుకల నాగవంశమునకు చెందినట్టు స్ఫురించుచున్నది. ) దీనికి 
విషమును నివారించు శక్తి కలదు. నాగము రత్నమును కల్గియుందునను 
నమ్మకము ఇంచుక భేదముతో సింహళదేశమునను ఉండెడిది. వారి 
నమ్మకమునుబట్టి ఈ మణి పడగపైకాక, కంఠములో ఉండునని, సర్పము 
చీకటిలోనున్న వస్తువును చూడదలచినపుడు ఆ మణిని బయటకు తెచ్చుకొనునని 
; పనిపూర్తికాగానే మరల కంఠములోనికి కొనిపోవునని వారివిశ్వాసము. 


8 


పాశ్చాత్యదేశములందును, పూర్వము Dragon, Aspis, Idros జాతికి చెందిన 
సర్పములు ఈ మణిని కలిగి యుండునని భావింపబడెడిది. కాని తరువాతి కాలమున 
(మధ్యయుగమున) Toad అను మండూకవిశేషము ఇట్టి మణిని కల్షియుండునని 
తలవబడెనని పల్కుచు అందులకు నిదర్శనుగా Vogel పండితుడు షేక్‌ప్ప్పియర్‌ 
మవాకవిరచించిన As you like It అనురూపకములోని - “Like the toad, ugly 
and renamous wears yet a precious Jewel in his head (Act II Scene 
I-13 -14) అనువాక్య ముదాహరించెను. 

ఇంద్రధనుస్సు - నాగమణుల నంబంధము : ఆకాశములో కనిపించు 
ఇంద్రధనుస్సుకు పుట్టలోనున్న నాగముల పడగలపైగల మణుల కాంతులే కారణమని 
పూర్వము నమ్మ బడెడిది. వరాహమిహిరుడు బృహత్సంహితలో (54వ అధ్యాయము) 
ఆకాశము మేఘావృతమై యున్నపుడు సూర్యకిరణములకు వాయుచే ఒత్తిడి కల్లినచో, 
అవి ఏడురంగులుగా విడివడి, ఇంద్రధనుస్సు ఏర్పడునను వివరణములను తెలుపుచు, 
Soded అభిప్రాయము బట్టి అనంతుని వంశమునకు చెందిన నాగముల మణులు 
కాంతులచే ఏర్పడునని పల్కెను. మేఘసందేశములోని “వల్మీకాగ్రాత్‌ (ప్రభవతి 
ధను:ఖండ మాఖండలన్య” (15) అను సూక్తిని వ్యాఖ్యానించుచు వల్లభదేవుడు 
సర్పగర్భములైన వల్మీకముల కారణముగా ఇంద్రధనుస్సు ఏర్పడుననగా, వేరొక 
వ్యాఖ్యాత పాతాళములోనున్న వాసుకి శిరస్సుపైగల రత్నముల కాంతులు 
వల్మీకములద్వారా పైకి ఎగయుటచే ఇంద్రధనుస్సు ఏర్పడుననెను. మనదేశములోని 
భావనలు ఇట్టుండగా, ఇంగ్లాండు దేశములో పూర్వము బాలురు ఇంద్ర ధనుస్సు 
భూమికి తాకుచోట బంగారము, రత్నములు నిక్షిప్తములై యుండునని తలచి, 
అందులకై అన్వేషించుచుండిరని Vogel తెలిపెను. “Sow” లోయ ప్రాంతములో 
ఇం[ద్రధనుస్సుకు “బుథీనాగన్‌” అనిపేరు. ఈ పేరుకు వృద్దనాగమని అర్థము. 
నాగలోకలైభతవము : పదునాల్లులోకములలో అధోలోకములుగా చెప్పబడు 
ఏడులోకములలో చివర లోకము పాతాళము. ఇదియే నాగలోకము. ఇది స్వర్గమును 
మించిన వైభవమును కల్గినది. కావుననే భోగవతిఅని పేరు కల్గినది. నారదమహర్షి 
పాతాళలోకవైభవమును ఆశ్చర్య చకితుడై సందర్శించి, స్వర్గమునుచేరి అచట 
విశేషములను దేవతలకు తెల్పు వృత్తాంతము విష్ణుపురాణములో కలదు. అట్టే, 
భాగవతములోని 5వ స్కంధమున, పద్మపురాణములోని పాతాళఖండమునను 
పాతాళలోకవైభవము విస్తృతముగా ్రతిపాదితము. 

నాగముల అతీంద్రియ శక్తులు : నాగములు అమానవ శక్తిని కల్షినవని, అట్టిశక్తులను 
ప్రదానముచేయుటలో సమర్థములని బుద్దుని జాతక కథలలో తెలుపబడినది. 


9 


సేనకుడను రాజు తన మి(త్రుడగు ఒకానొక నాగమువలన మహిమాన్వితమైన 
మం(త్రమునునేర్చి, జంతుభాషను నేర్చెనని అందు కలదు. కథాసరిత్సాగరము 
(46-121) లో ఒకముని ఆదేశానుసారము ఒకానొకరాజు సర్పములుగల చెజవులో 
ఏడుదినములు నివసించి, ఆ సర్పముల విషమును సహించి, మోహినీశక్తిని 
పొందెననియుకలదు. ఇవియేకాక, కొన్ని నాగములు అద్భుతకళానైపుణ్యమును 
కల్గినవని చిత్రలక్షణమను గ్రంథములో కలదు. మహాకాలుడను నాగము అశోకుని 
ప్రార్థనపై ఉన్నతములైన బుద్దవిగహములను నిర్మించెనని అందు తెలుపబడినది. 
బౌద్దసంప్రదాయములో నాగములు పవిత్రములైన వస్తువులను రక్షించునను 
నమ్మకమున్నది. బుద్దుని అవశేషములు, పవిత్రగ్రంథములును నాగములచే 
వారిలోకమున చిరకాలము కాపాడబడెనని బౌద్దుల విశ్వాసము. నాగార్జునుడు 
పుట్టిన పమ ye నాగములు అతనిని తమలోకమునకు ఆహ్వానించి ఆ(గంథములను 
అందజేసినవనియును చెప్పబడుచున్నది. 
నాగకన్యలు- సంబంధబాంధవ్యములు : నాగలోకము అత్యంతము సుందరమై 
నట్టే , నాగకన్యలును సాటిలేని మేటి అందముగలవారు. లంకలో రావణుని 
మందిరమునగల నాగకన్యలను హనుమానుడు“నాగకన్యా: వరారోహా: పూర్ణచంద్ర 
నిభాననా:'అని పాగడను. నాగకన్యలను వివాహమాడి నవారును 
ఇతిహాసపురాణాదులలో గలరు. శ్రీరాముని కుమారు డగు కుశుడు కుముద్వతి 
యను నాగకన్యను పరిణయము జేపికొనెను. అర్జునుడు ఉలూపిని పరి గ్రహించిన 
కథ ప్రసిద్ధము. అట్టే, జరత్కారువు అనుముని అదేపేరునుకల నాగకన్యను 
వివాహము చేసికొనెను. ఇట్టి వృత్తాంతములు భూరిదత్త జాతకము అను 
బౌద్ద గ్రంథములో, కల్హణుని రాజతరంగిణిలో పలు కలవు. 

నాగులకు మూలపురుషులు గాకల వంశములు పలుచోట్ల కలవు. కల్హణుని 
రాజతరంగిణి (ప్రకారము క్రీ.శ. 8వశతాబ్దిలో కాశ్మీరు దేశమును పాలించిన 
లలితాదిత్యుడు కర్కోటకుని వంశమున పుట్టినరాజు. ఛోటానాగపూర్‌ ప్రాంతమును 
ఏలిన (ప్రభువుల మూలపురుషుడు పుండరీకుడను నాగరాజు. మణిపూర్‌ 
ప్రాంతములోని ప్రభువులును నాగవంశమునకు చెందినవారే. ప్రతిష్టానపురమును 
పాలించిన శాలివాహనుడు అనంతుని వంశమువాడు. అటే, పల్లవులును నాగజాతికి 
చెందినవారుగా చెప్పబడుచున్నారు. ఈ విషయము కొన్ని శాసనములలో కలదు. 
ప్రాచీనకాలమున కాంబోడియా దేశమును హైందవ (ప్రభువులు పాలించిరి. 
వారి మూలపురుషుడు కౌండిన్యుడను బ్రాహ్మణుడు. అతడు సోమ అను 
నాగకన్యను వివాహమాడెను. వంగదేశములోని కాయస్థుల తెగవారు వాసుకిని 


10 


మూలపురుషునిగా కలవారు. ఈ విషయమున విసృత పరిశోధన చేసిన 14.౮.౨౫. 
Zyluski అను పాశ్చాత్య విమర్శకుడు తూర్పుదేశములలోని పలు ప్రాంతములలో 
నాగులను మూలపురుషులుగా గల వంశములు అనేకములు కలవని తేల్చెను. 
నాగులకు ముఖ్యదేవతలతోటి సంబంధము : త్రిమూర్తులలో స్థితికారకుడగు 
విష్ణువు పాలసము[ద్రమున నాగశయనముపై పవళించును. పరమపదమున ఆదిశేషుని 
ఆసనముగా కల్గియుండును. పరమశివుడు నాగాభరణుడు. సూర్యుని రథమున 
కట్టబడిన పగ్గములు సర్పములు. గరుడుడు కర్కోటకాది అష్టవిధసర్పములను 
భూషణములుగా కల్షియుండునని ఆగమములు తెలుపుచున్నవి. విఘ్నేశుని 
మొలనూలు సర్పమే. ఇట్టు పలువురు దేవతలతో నాగములకు అనినాభావ 
సంబంధము కలదు. 
లోకకళ్యాణములో నాగములు : బ్రహ్మదేవుని ఆజ్ఞచొప్పున ఆదిశేషుడు 
భూభారమును తన పడగలపై మోయుచున్నాడు అని మహాభారతము తెలుపుచున్నది. 
త్రిపురాసుర సంహారమున అతడు శివుని వింటిదారమయ్యెను. వాసుకి 
క్షీరసాగరమథనములో రజ్ఞావుగా సహాయపడెను. కర్కోటకుడు నలచ(క్రవర్తికి 
సహాయపడగోరి అతనిని కజుచెను. 
ఇట్టు పలు సందర్భములలో నాగముల సౌజన్యము, లోకకళ్యాణ తత్పరత 
స్పష్టపడుచున్నది. కద్రువ పన్నిన మాయోపాయమును అనంత వాసుకి - తక్షకాది 
సర్పములు వ్యతిరేకించిన సందర్భము ఇచట స్మరణీయము. 
నక్షత్రాధిదేవతలుగా నాగములు : SOS, ప్రకారము OK నక్షత్రము మొదలు 
రేవతి వరకుగల 27 నక్షత్రములకు ఆయా దేవతలు అధిదేవతలుగా కలరు. ఈ 
క్రమములో ఆశ్రేషా నక్షత్రమునకు అధిదేవతలు సర్పములు. ఈ అంశమును (క్రింద 
ఉదాహరింపబడిన అష్టక వాక్యములు తెలుపుచున్నవి. 
“ఇదగ్‌ం సర్వేభ్యో హవిరస్తు జుష్టమ్‌, ఆశ్రేషా యేషా మనుయంతి చేతః 
యే అంతరిక్షం పృథివీం క్షియంతి, తేన స్స్పర్పాసో హవమాహమిష్టాః 
యే రోచనే సూర్యస్యాపి సర్వాః యే దివం దైవీ మనుసంచరంతి 
యేషా మాశ్రేషా మనుయంతి కామం, తేభ్య: సర్వేభ్యో మధు మజ్జుహోమి”. 
లక్ష్మణుడు ఆదిశేషాంశతో అవతరించెనని పద్మపురాణములోకలదు. “avd, 
జాతస్తుసౌమిత్రి” అనుట ద్వారా వాల్మీకి భగవానుడు లక్ష్మణుడు సర్పదేవతాక 
నక్షత్రమగు ఆశ్రేషలో జన్మించెనని సూచించెను. ఇచట కవి ఆశ్రేషా నక్షత్రనామమును 
నేరుగా నిర్దేశింపక, తదధిష్టాన దేవతయగు సర్ప్వముయొక్క సంబంధమును పల్కుట 
గమనార్హము. 


11 


నాగముల సంగీత బ్రియత్వము : లలితకళలు అన్నిటిలో మధురతమమగు 
సంగీతమును ఆస్వాదించు శక్తి నాగములకును కలదనుభావనను-“శిశు ర్వేత్తి పశు 
ర్వేత్తి వేత్తి గానరనం ఫణీ” అనుసూక్తి తెలుపుచున్నది. నాగగాంధారము, నాగనందిని, 
నాగసంజీవని, నాగధ్వనివంటి రాగములు నాగములకు 'ప్రియకరములగుటచే ఆపేర్చు 
వచ్చినవని అందురు. విష్టాలయములోని (బ్రహ్మోత్సవములలో ధ్వజారోహణ 
సమయమున ఆదిశేషుని ఆహ్యానించునపుడు నాగములకు అత్యంతము ఇష్టమగు 
నాగగాంధార రాగమును ఆలపించుట అలవాటు. నాగస్వరమును ఊదుచు 
పాములను ఆడించు విద్య పూర్వమునుండి కలదు. ఇట్టి వృత్తిపై జీవించువానికి 
వ్యాళ్యగ్రాపా అని అహితుండికుడని “O52. AQ నాగములు మానవుల 
జీవనోపాధికల్పనలో దోహదమగుచున్నవి. 
నాట్యశాస్త్రములో నాగముల HSS: నాట్యశాస్త్రములందును నాగముల 
ప్రాధాన్యము కలదు. నాగబంధమను నృత్తబంధము, నాగబంధ హస్తమను హస్త 
సన్నివేశమును ఇందులకు కొన్ని ఉదాహరణములు. నాగము ఆడువిధమున నర్తకులు 
నాట్యమాడుట (ప్రత్యక్ష్యానుభవసిద్దము. ఇట్టి నాట్యము మిక్కిలి కష్టము. 
శ్రీరంగములో శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని వృషభ - సింహ - శార్దూల - 
గజగతులలో ఊరేగించుట పరిపాటి. ఈ నాల్గుగతులతో పాటు సర్పగతియు వేరొకటి 
కలదు. స్వామి విగ్రహమును గర్భాలయములోనికి కొనిపోవునపుడు ఇట్టి సర్పగతిలో 
కొనిపోవుదురట. ఈగతిని సేవించుట అత్యంతము దుర్లభము. 
అలంకార శాస్త్రములో నాగోవమానములు : అలంకారశాస్త్రమున నాగములు 
ఉపమానములుగా పల్కు కవిసమయములు పెక్కులు కలవు. నాయకుని 
బాహువులను సర్పభోగముతో పోల్చుదురు.“బాహుం భుజగ భోగాభమ్‌” అనుచు వాలీ 38 
మహర్షి ప్రయోగించెను. విశాలమైన వక్షవస్టలముయొక్క వెనుక భాగమును (వీపును) 
పాము పడగతో ఉపమింతురు. భగవద్రామానుజుల అభిషేక గద్యలోని" 
తిరువనన్హాజ్వాన్‌ పిన్‌పడమ్‌ పోలే నడుప్పదిన్దు పరన్లు నెటిత్తిట్టు తిరుముదుగుమ్‌” 
అను సూక్తి స్మరణీయము . స్త్రీల జడను కృష్ణసర్పముతో పోల్చుదురు. హస్తమును 
పాముపడగతో ఉపమింతురు. “పంచాంగుళీ పంచ శిరః” అని శ్రీరామాయణసూక్తి 
QO నితంబ ప్రదేశమునకు పాముపడగ ఉపమానమనుటకు తిరుప్పావైలోని 
“పుత్తరవల్‌ OS” అను ప్రయోగము ఉదాహరణము. తెల్లని, సన్నని, మృదువైన 
వస్త్రమును పాము కుబుసముతో పోల్చుదురు ఇవియేకాక, బంధకవిత్వములో 
నాగబంధమునుకలదు. ఈ బంధము పలురీతులలో కన్పించుచున్నది. ప్రస్తుత 
స్తుతిలో అట్టి బంధవిశేషమొకటి ప్రదర్శింపబడినది. 


12 


యుద్ధతంత్రములో నాగములు : నాగముల శక్తి నిక్షిప్తములైయున్న, మంత్రాత్మమైన 
యుద్దసాధనమునకు నాగాస్త్రమని పేరు. ఇట్టి నాగాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు 
రామలక్ష్మణులను నాగపాశబద్దులను చేసెను. యుద్దవ్యూహములలో సర్సాకారముగా 
రచింపబడు సర్పవ్యూహమొకటి. ఇట్టి వ్యూహము కురుక్షేత్ర సంగ్రామములో 
ప్రయోగించాబడినది. SAH, ప్రతీకారమునకు మారుపేరైన నాగములను పూర్వము 
Soden రాజులు తమ ధ్వజచిహ్నముగా (గ్రహించెడివారు. దుర్యోధనుని 
ధ్వజచిహ్నము నాగమే. ఈ విషయము “మహాన్‌ దుర్యోధన స్యాసీ న్నాగో మణిమయో 
ధ్వజః” (భారత - భీష్మ - 17 - 26) అను ప్రమాణము వలన తెలియుచున్నది. 
ఆభరణములలో నర్పాకృతులు | ఆభరణములలో కొన్ని నాగముల ఆకారమున 
చేయబడును. వానిలో నాగరము, నాగవంకి మొదలగునవి అట్టివి. కంచిలోని 
వరదరాజస్వామి, తిరుమలలోని వేంకటేశ్వరుడును నాగాకారములోనున్న 
ఆభరణములను కల్గియున్నారు.పరమేశ్యరుడు సర్సాభరణుడుగదా! 

నాగములు కృటీవలుల మిత్రులు : “మూషకా శృలభాశ్ళుకాః” అను రీతిలో ఎలుకల 
బాధ ఈతిబాధలలో ఒకటి. పండిన సస్యమును తిని పాడుచేయు ఎలుకలను 
భయపెట్టుటకై విదేశములలోని కర్షకులు క్షేత్రములలో నాగములను పెంచుదుము.. 
కావున వీనికి వవసాయదారుల మిత్రుముగాధాజంయిం! 5 Friend గా (ప్రసిద్ది కలదు. 
అండుగలలో నాగముల ప్రాధాన్యము : భారతదేశములో ఆచరింపబడు పలు 
పండుగలలో కొన్నిటియందు నాగములకు ప్రాధాన్యము కలదు. వానిలో నాగపంచమి, 
నాగచతుర్ధి, సుబ్రహ్మణ్యషష్టియు పేర్కొనదగినవి. (ఇచటి సుబ్రహ్మణ్య పదము 
కుమారస్వామినికాక, నాగమును తెలుపుపదము). (శ్రావణ శుద్దపంచమి 
నాగపంచమిగా, మార్గశిరశుద్ద షష్టి సుబ్రహ్మణ్యషష్టిగా ప్రసిద్ది. శ్రావణశుద్ద చతుర్ధికి, 
(కార్తీక మాసములోని శుద్ద చతుర్థియు) నాగుల చవితి అని పేరు. వీనిలో 
సు(బ్రహ్మణ్యషష్టి, నాగుల చవితియు దక్షిణభారతదే శమున (ప్రచురముగా 
ఆచరింపబడగా, నాగపంచమి సర్వత్ర ఆచరింపబడుచున్నది. నేపాల్‌ దేశములో ఈ 
పంచమి (శ్రావణ కృష్ణపక్షములోని పంచమినాడు చేయుట విశేషము. ఆ దినము 
గరుడునకు - నాగులకు మధ్య జరిగిన భీషణ యుద్దమునకు స్మారకమని వారి 
నమ్మకము. నాగుల పండుగలలో ప్రధానమైన నాగపంచమి వర్షాకాల (ప్రారంభములో 
ఆచరించుట సాభిప్రాయకము అని ఆ బుతువులో పుట్టలలో నుండి పాములు 
విరివిగా బయట సంచరించును. కావున వానివలన తమకు బాధకల్లకుండుటకై 
ఈ పండుగ (శ్రావణమాసములో చేయబడుచున్నదని ఆధునిక విమర్శకులు 
తలచుచున్నారు. ఈ పండుగలలో పాముపుట్టలలో పాలుపోయుట, (ప్రదక్షిణ 


13 


నమస్కారాదులను చేయుటతోపాటు సంతానార్జులైన (స్త్రీలు నాగశిలలను కూడ 
'ప్రతిష్టింతురు. ఇట్టి ప్రతిష్ట రావిచెట్టు, వేపచెట్టు కలసి పెరిగినచోట చేయుట విశేషము. 
పలుచోట్ల నాగములకు (ప్రత్యేకాలయములు కలవు. గుజరాత్‌లోని Than 
అను చోట,కథియవార్‌వద్ద వాసుకి ఆలయము కలదు. ఇండోర్‌ (ప్రాంతములోని 
నవళివద్ద తక్షకునకు, నేపాల్‌ రాజ్యమున కర్కోటకునకును, ఆలయములు కలవు. 
ఆదిశేషునకు మేల్‌కోటై, శిణుపులియూర్‌ మొదలగు చోట్ల (ప్రత్యేకాలయములు 
ఉన్నవి. కర్ణాటక రాష్ట్రములోని ఆనెక్కల్‌ అనుచోటగల నాగశిలలును ప్రసిద్దములు. 
ఇట్టు ఆసేతు హిమాచలము పలుచోట్ల నాగముల ఆరాధన ఈనాటికిని 
చేయబడుచున్నది. ఆంధ్రదేశమున శ్రీకాళహస్తి క్షేత్రమున చేయబడు నాగప్రతిష్ట 
సుప్రసిద్దము. ప్రాచీన కాలమునకు చెందిన శిల్పములలో, నాణెములలో కనిపించు 
సర్పాకృతులు నాగారాధన (ప్రాచీనతకు తిరుగులేని బుజువులు. సాంచిలోని 
తూర్పుద్వారమువద్ద - Bharut స్తూపములలో సర్పాకారములు కలవు. ఈ 
ఆకృతులలో కొన్ని ఒకే పడగను, కొన్నిమూడు, - అయిదు పడగలను కలిగియున్నవి. 
సంపదకు చిహ్నముగా నాగములు : నాగము సంపదకు ప్రతీక. పూర్వము 
ధనవంతులు తమ ఇంటిముందు భాగమున పాముపడగలను వారు ఎన్ని కోట్ల 
ధనము ఆర్టించిరో, ఆకోట్ల సంఖ్యకు తగిన సంఖ్యలో పడగలను నిలిపెడివారట. 
కావుననే “కోటికి పడగలెత్తుట” అను జాతీయము ఏర్పడినది. 
ఇట్టు పలురీతులలో వైశిష్ట్యమునుకల నాగులలో ఆదిశేషుడు ముఖ్యుడు, 
వఎదటివాడును. ఆ మహనీయుని వైబోవము ఈ షణ్మాత్రముగా 
నివేదింపబడుచున్నది. 


ఆదిశేషుని వైభవము :ఆదిశేషుడు నాగులలో మొదటివాడు. కావున ఆది అను 


విశేషణము సార్థకము. అంతయేకాక భగవచ్చేషభూతులైన  జీవాత్మలలో 
ప్రథమగణ్యుడు. ఈ విధముగా కూడా ఆదిశబ్దము సార్థకము. శేషుడనుటకు 
భగవానునకు ఇష్టవినియోగార్హుడని, ప్రళయమున సైతము శేషించువాడని, 
భగవానుడు ఇతనిపై పరుండునని - ఇట్టు పలు సార్థకములైన వ్యుత్సత్తులను 
చెప్పవచ్చును. ఇతడు సర్వకాల, సర్యావస్థలయందు స్వామిని వెన్నంటియుండి, 
తదభిమతానుసారముగా కైంకర్యమును చేయును. పర వ్యూహాదులందు అంతట 
విడువక వెంటనేయుండును. పరమపద వ్యూహ విభవములలో శేషుడు భగవానుని 
విడువక యుండుట, (ప్రస్తుత స్తోత్రవ్యాఖ్యలో వివరింపబడినది. అర్బారూపము 
విషయమున స్వామి శయనించియుండు తల్పము, సింహాసనము మొదలగునవియే 


15 


కాక సేవలో ఉపయోగపడు ఛత్ర అంశుకాదులును శేషుని రూపములే. కావున ఆ 
స్టితిలోకూడ విశ్లేషము లేకయుండును. ఇక, అంతర్యామి విషయమునకు 
అనుగుణముగా “అరవిల్‌ తుయిలర మర్‌న్ద విత్తినై ఉళ్లత్తుక్కొణ్డు” (క్షీరాబ్దిలో 
శయనించియుండు మూలకారణభూతుని మనసుననిలిపి ) అను తిరుప్పావైసూక్తి, 
దానిని వ్యాఖ్యానించుచు శ్రీకృష్ణసూరివరులు “అరవత్తమళియనోడుమ్‌ అజెకియ 
పాణ్కడలోడుమ్‌, ONS ప్పావైయుమ్‌ తానుమ్‌ అకన్సుడివను పుగున్దు-ఎన్లిణపడియే 
తిరుప్పాణ్కడలోడుమ్‌ తిరుననన్హాబ్యౌనోడుమ్‌, నాయ్‌చ్చిమారోడుమ్‌ కూడతజబజ్లళ్‌ 
నె శ్చీలేకొణ్డు “-అని వల్కుటయు అనునంధోయములు. ఆదిశేముడు 
భగవానునకుచేయు పలు స్వరూపానురూప కైంకర్య విశేషములు యామునుల 
నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభి:” అను స్తోత్రరత్న సూక్తి 
రత్నమువలన స్పష్టమగుచున్నది. ఈ సూక్తి సరోయోగి యొక్క “శెన్హాల్‌కుడైయామ్‌” 
ఇత్యాది పాశురమునకు అనువాదము. ప్రస్తుత స్తోత్ర మో సూక్తుల భావమును 
విశదీకరించు చున్నదనుట వ్యాఖ్యలో వివరింపబడినది. 
“అనంత: ప్రథమం రూపం త్రేతాయాం లక్ష్మణస్తధా, ద్వాపరే బలభద్రస్తు SHSBS 
భవిష్యతి” అను సుప్రసిద్ధ పౌరాణికసూక్తి ఆదిశేషుని ముఖ్యములైన అవతారములను 
పేర్కొనుచున్నది. వీనిలో అనంత - లక్ష్మణ - బలరామావతారములు సు ప్రసిద్ధము. 
“కలౌ EBS” అనుట భగవ(ద్రామానుజులను ఉద్దేశించి పల్కినమాట. ఈ అంశము 
ప్రస్తుత స్తోత్రములోని “వపుళ్ళబ్టే”త్వాది శ్లోకములోని “దర్శ్భయంతం పరంబ్రహ్మ 
అనునపుడు వివరింపబడినది. ఈ నాల్గురూపములేకాక, ఆదిశేషుని పతంజలి 
రూపమును ప్రసిద్ధము. ఈ అవతారముతో అతడు చరకసంహిత ద్యారా ఆయుర్వేద 
శాస్త్రమును, వ్యాకరణ మహాభాష్యముద్వారా వ్యాకరణ శాస్త్రమును, 
యోగసూత్రములద్వారా యోగశాస్త్రమును (ప్రవర్తింపజేసి శరీర వాక్‌ - మనస్సుల 
దోషములను పోగొట్టెను. ఆదిశేషుడు SOS, ప్రవర్తకునిగాకూడ ప్రసిద్దుడు. 
“ప్రకృష్ణ విజ్ఞాన OBS ధామని” అను స్తోత్రరత్న సూక్తిని వ్యాఖ్యానించుచు దేశికులు 
“ పంచవిధ జ్యోతిసిద్దాన్త ప్రవర్తరత్వేన జ్ఞానప్రకర్షో Hse SHG." అని పల్కుట 
ఇందులకు ప్రమాణము. తరిత్తిరున్దే నాకవే తారాకణప్పోర్‌ విరిత్తురైత్త వెన్నాకత్తున్నై” (63) 
అను నాన్ముకన్‌ తిరువన్దాది సూక్తి వలన కూడ ఆదిశేషుని జ్యోతి TS, ప్రవర్తకత్వము 
సూచింపబడినదని మహానిద్వాన్‌ కాంచీ శ్రీ.ప్రభ. అణ్ఞాస్వామి వచించిరి. సుప్రసిద్ధమైన 
శ్రీకృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రము అనంతుని ముఖమున లోకమున (ప్రవర్తిల్లైను. 
ఆదిశేషుని అవతారముల విషయమున వేరొక అంశమును ముఖ్యముగా 


16 


'ప్రస్తావింప తగినది. భగవద్రామానుజుల అంతరంగ శిష్యులలో ఒకరు ఆ రామానుజుల 
ఆజ్ఞ చొప్పున తిరుమలలో వేంకటేశ్వరునకు నిత్యము పుష్పకైంకర్యమును చేసినవారును 
అగు అనంతాచార్యులు ఆదిశేషాంశ సంభూతులుగా చెప్పబడుచున్నారు. ఇందులకు 
గత శతాబ్దిలో సుప్రసిద్దవిద్వాంసులు అగు పురిశై శ్రీరంగాచార్యులవారు అను 
మహనీయులచే రచింపబడినోఅనంతార్య కథాసంగ్రహః:” అనబడు సంప్రదాయ 
చారిత్రక (గ్రంథములో ఉట్టంకింపబడిన ఈ (808 ఉదంతమును ఉదాహరణముగా 
పెద్దలు చెప్పుచున్నారు. ఒకనాడు అనంతార్యులు కొండపై ఉద్యానవనమున 
పూలుకోయుచుండగా నాగుపాము కాటువేసెను. వెంటనే అనంతార్యులు 
స్నానమొనర్చి; విషమునకు వైద్యమేమియు చేయించుకొనకనే పుష్పకైంకర్యమును 
యథాపూర్వము చేయసాగిరి. అపుడు భగవానుడు అర్చకరూపమున 
విషనివారణమునకు ఏల ప్రయత్నింపలేదని అడుగగా, “కజచిన పాము ఎక్కువ 
బలముకల్లినదైన విరజానదిలో స్నానమాడి, పరమపదనాథుని సేవింతును. 
కణువబడిన ఈపాము ఎక్కువ బలముకల్లినదైన స్వామిపుష్కరిణిలో తీర్ణమాడి, 
నిన్ను సేవింతును” అని అనంతార్యులు నర్మగర్భముగ బదులిచ్చిరి. ఇట్టు ఆ 
మహనీయులు తమను తామే “కజువబడిన పాము” అనుచు పాముగా 
నిర్దేశించుకొనుట వారి ఆదిశేషాంశను సూచించుచున్నదని ఆచార్యుల అభిప్రాయము. 

అనంతర కాలమున (సిద్దులైన శ్రీవైష్ణవాచార్యులలో ఒకరగు 
శ్రీవరవరమునులును ఆదిశేషుని అంశతో అవతరించిరని ప్రసిద్ధికలదు. అందులకు 
పలు నిదర్శనములున్నను ఒకటిమా(త మిచట తెలుపబడుచున్నది. ఒకనాడు ఆ 
ఆచార్యవరులు మధ్యాహ్న సమయమున ఏకాంతముగా విశ్రమించు సమయమున 
ఒక భక్తురాలు యాదృచ్చికముగా తలుపుల సందునుండి చూచెను. అపుడు ఆమెకు 
ఫణావిరాజమాన సర్పాకృతి కనుపింపగా ఆమె మిక్కిలి భీతిల్లైను. ఈ సంగతిని 
గమనించిన వరవరమునులు పిమ్మట ఆమెను రహస్యముగా పిలిచి తాము 
ఆదిశేషాంశ సంజాతులగుటను తెలిపి, ఆ రహస్యమును ఎవరివద్దను వెల్లడి 
చేయవలదని నియమించిరి. ఈ అంశము వారి చరిత్రను తెలుపు యతీంద్ర ప్రవణ 
'ప్రభావమను (గ్రంథములో కలదు. 

ఆదిశేషుడు సంకర్షణస్వరూపుడు - గొప్ప జ్ఞానబలములను కలవాడు. 
“ప్రకృష్ణవిజ్ఞానబలైకధామని” అని యామునులు పల్కిరికదా! జగత్తును అంతటిని 
భరించు భగవానునే మోయుట ఆదిశేషుని ప్రకృష్ణ బలమునకు తార్కాణ. పలు 
శాస్త్రములను ప్రవర్తింపచేయుట ఆ మహనీయుని జ్ఞానవైభవమును చాటుచున్నది 
అని దేశికుల వివరణ. ఇతడు కాల స్వరూపుడని, సంహారకర్తఅని, దృశ్య -(ద్రష్టల 


17 


సంధానకర్త అని (సంకర్షణుడు కావున)పురాణములు పేర్కొనుచున్నవి. బ్రహ్మమాటపై 
మందరాద్రిని ఎత్తి క్షీరాబ్టిలో నుంచినవాడితడే అని మహాభారతము తెలుపుచున్నది. 
ఆదిశేషుడు శయ్యాసనాది రూపములలో స్వామికి చేయు సేవలలోని పలు 
స్వారస్యములు, ధ్వన్యర్థములును ఆయా ఆచార్యులచే ఆయా దివ్య(ప్రబంధ 
వ్యాఖ్యలలో వివరముగా నిరూపించబడినవి. వానిని విస్తరభీతిచే ఇచట 
ప్రస్తుతించుటలేదు. కొన్నిమాత్రము ప్రకృత స్తోత్రవ్యాఖ్యలో యథావకాశము 
చూపబడినవి. 

ఆదిశేషునకు - భగవానునకు మధ్యగల సంబంధభావన వేదకాలములో 
లేదని, తదనంతరకాలముననే ఉద్భావితమని ఆధునిక విమర్శకులు తలచుచున్నారు. 
కాని, శ్రీకృష్ణసూరి “నివాస శయ్యాసన” ఇత్యాది స్తోత్రరత్నశ్ళోక వ్యాఖ్యలో 
ఆసనశబ్దమును వివరించుచు “పర్యంక విద్యాదిషు ఆమ్నాతం దివ్య సింహాసనమి”లని 
పల్కుటచే కౌషీతకీ బ్రాహ్మాణములోని పర్యంక విద్యలోగల “అమితౌజా: పర్యంకః” 
ఇత్యాది సూక్తి ఆదిశేషుని పరామర్శించు చున్నట్టుగా పూర్వాచార్యులు 
అభిప్రాయపడినట్లు తెలియుచున్నది. కావున వేదకాలమునలోనే వీరిరువురి 
సహయోగము భావింపబడినదనుట నిస్సందేహము. పిమ ఖు ఆవిర్భవించిన వైఖానస 
పాంచరాత్రాది ఆగమములలో ఆదిశేషుని సింహాసనముగా, శయనముగా 
కల్గియుండుట విసృతముగా కాననగును. దేవాలయములలోని ధ్వజస్తంభము, శఠారి, 
ఆరాధనలో ఉపయోగించు కూర్చు మొదలగునవి అన్ని శేషాత్మకము అని 
ఆగమములలో కలదు. భగవానునిసేవకై వినియోగించు పరికరములన్నియు 
ఆదిశేషుని అంశాత్మకములుగానే భావింపబడుచున్నవి. చోళసింహపురమను 
క్షేత్రములో శఠారిపై ఆదిశేషునిరూపముండుటయు ఇచట స్మరణీయము. 

విష్టాలయములలో బ్రహ్మోత్సవ ప్రారంభము ధ్వజారోహణముతో 
మొదలగును. ఆ సందర్భమున పలువురు దేవతలు స్వామి కైంకర్యార్ణము 
ఆహ్యానింపబడుదురు. ఆదిశేషుని ఆహ్వ్యానించునపుడు అనుసంధించు అనంతగద్యను 
ఆగమము ఇట్లు తెల్సినది - 

హే అనంత | సహస్రభోగి సమావృతాఖిల పూజిత | 

BOS | రసాతలాధిప సేవ్యమాన పదాంబుజ । 

విష్ణుతల్ప! విశేషభాసుర రత్నశోభిత మస్తక | 

శ్రీధవోత్సవ సేవనార్ధమిహైహి భోః కృతయాధునా ॥ 

ఆదిశేషునకు వారుణి, కీర్తి అని ఇరువురు ఖార్యలు కలరని 
పాంచరాత్రాగమమున కలదు. ఇతడు నీలవస్త్రధారి, లాంగల ముసలములను 


18 


ఆయుధముగా కలవాడు. ఒకే కుండలమును ధరించును. ఇతని వర్షము తెలుపు 
మణి విరాజితములైన సహ(స్రఫణములను గలవాడు. “ ఓమ్‌ హామ్‌ అనన్తాయ 
OB’ OSH అనంతుని మూలమంత్రము. 

ఉపసంహారము : “సో అంగవేద యది వా న వేద” అని సంస్కృత వేదము 
“తనక్కుమ్‌ తన్‌ తన్నై యటివరియానై” అని (ద్రావిడ వేదమును సర్వజ్ఞుడైన 
భగవానుడును తన మహిమను తానుకూడ తెలియలేడన్నవి. అది ఈ ఆదిశేషుని 
యందును అన్వయించును. అతడు భగవదంశభూతుడేకదా | ఇక, అట్టి ఆదిశేషుని 
అ(ప్రమేయమైన అతిశయమును కీర్తించుట నావంటివానికి అసాధ్యమనుట 
కింపునర్న్యాయ సిద్దము. అయినను ఆ మహనీయుని వైభవమును యథాశక్తి కీర్తించి, 
ఆత్మలాభమును పొందవలెనను భావనతో ఈ వ్యాఖ్యాన యత్నమును చేసితిని. 
నాకు పలురీతుల ప్రోత్సాహమిచ్చి, మార్గదర్శనము కావించిన పితృపాదులు 
న్యాయవేదాంతవిద్వాన్‌ ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్ణి రంగాచార్యస్వామి వారిసన్నిధిలో 
సప్రశ్రయముగా నమ:పూర్వక కృతజ్ఞతాంజలులను సమర్పించుకొను చున్నాను. నన్నీ 
వ్యాఖ్యారచనకు పురికొల్పిన మిత్రమహోదయుులు శ్రీయుతులు ఆర్‌. మోహనరావు 
(చీరాల) గారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు. “దర్శ్భయంతం పరంబ్రహ్మ” అనుచోట 
వ్యాఖ్యలో అవసరమైన సవరణనుచేసి, వ్యాఖ్యను పూర్తిగా కటాక్షించిన ఉభయవేదాన్త 
వాచస్పతి,వాచస్పతి, ఉభయవేదాన్త సభాధ్యక్షులు ఉ.వే. శ్రీమాన్‌ కే.ఎస్‌. 
రామానుజాచార్యస్వామి(నెల్లూరు) వారి సన్నిధిలో కృతజ్ఞతాంజలులు. ఈవ్యాఖ్యను 
డి.టి.పి. చేసిఇచ్చుట ద్వారా ప్రోత్సాహమందించిన బాల్యమిత్రము, ఉభయవేదాంత 
సభాకార్యదర్శి, ఉ.వే. శ్రీమాన్‌ ౫]. 7.1.2. రామానుజాచార్యస్వామివారి సన్నిధిలో 
హార్షికములైన కృతజ్ఞతలు.) నీర క్షీర న్యాయమున విజ్ఞులు ఈ వ్యాఖ్యను 
ఆదరింతురని నమ్ముదును. 


ఆదిశేపసన్తతభ్యాఖ్యా శింగరార్య నమర్పితా 1 
విబుధానాం ప్రమోదాయ కల్పతాం కృథయాగురో: ॥ 
ఇట్టు 
సహృదయ నియోజ్యుడు 


ఈ.6.శింగరాచార్యులు. 


19 





ఆదిశేషులు 


శ్రీమద్విమ్లు వదాంభోజ ఫీఠాయిత ఫణాతలమ్‌! 
శేపతైకస్తరూపం తం ఆదిశేష ముఫాన్న్మ ॥ 


శ్రీరస్తు 


శ్రీమతే రామానుజాయ నమః 


850655558 


(ఆదిశేషన్తవః) 


శ్రీమద్విమ్హ పదాంభోజ పీఠాయిత ఫణాతలమ్‌। 
శేషతైకస్వరూపం త మాదిశేష ముపాస్మహే॥ 1. 
ఆర్భము:-శ్రీమద్విష్టు= శ్రీమన్నారాయణుని; పద+అంభోజ=పద్మములవంట 


౩ పాదములకు; పీఠరాయిత=ఆసనపీఠముగానైన;ఫణాతలమ్‌=పడగల పైభాగమును 
కలవాడు;శేషతా+ ఏకస్వరూపమ్‌ =శేషత్వమే స్వరూపముగాకలిగినవాడు;తమ్‌= 
అనిర్వచనీయ వైభవమును కలిగినఆ; ఆదిశేషమ్‌=ఆదిశేషుడనుపేరుగల 
అనంతుని;ఉపాస్మహే = ఉపాసింతుము. 
తాత్పర్యము :- శ్రీమన్నారాయణుని పాదపద్మములకు ఆసనపీఠమై అమరిన పడగల 
పైభాగమును కలవాడు, శేషత్వమే స్వరూపముగా కలవాడునగు ఆదిశేషుని 
ఉపాసించు చున్నాము. 
వ్యాఖ్యానము :- అనన్తస్తవమను పేరుగల ఈ లఘుస్తోత్రము భగవానునకు నిత్యము 
సకల కైంకర్యములనుచేయు ఆదిశేషుని మహిమను సమ(గ్రముగా ప్రతిపాదించు 
చున్నది. ఆవరవు aw Wo స్వామికి చేయు వలుసేవలను,ఆతని 
భాగవతపారమ్యమును,ఆతనికి కల పలునామముల సార్థక్యమును తెలుపుట 
ఈస్తుతియెక్కముఖ్య ప్రమేయము.  శ్రీమద్విష్ణు--ఫణాతలమ్‌- ఇచట శ్రీమత్‌ 
అను విశేషణమును విష్ణుశబ్దమునకే కాక పదాంభోజమునకు అట్లే ఫణాతలమునకును 
అన్వయింపవచ్చును. పదాంభోజ శబ్దమునకు అన్వయించినపుడు Besos 
శోభఅని, ఫణాతలమునకు అన్వయించినపుడు కైంకర్యలక్ష్మి అనియు అర్థమును 
BS) వచ్చును. వదములను ప ద్మములతోపోల్చుటచే పదముల 
సౌకుమార్యము,సౌందర్యము, సౌగంధ్యము,ఆరుణ్యము,భోగ్యత మొదలగు 
అంశములు, ఫణాతలమును పీఠముతో పోల్చుటచే వైశాల్యమును స్ఫురించుచున్నవి. 
కావున ఇచట ఉపమాలంకారము కలదు. స్తవప్రారంభమును శ్రీ శబ్దముతో చేయుటచే 
మంగళాచరణమును చేసినట్టయినది. మంగళాబిని మంగళమధ్యాని మంగళాంతాని 

21 


చ అనికదా మహాభాష్య సూక్తి మణియు ఉపాస్మహే అను క్రియాప్రయోగమువలన 
ఆశీర్షమస్ర్కియా వన్తునిరేశోలాల అని విధింప బడిన నమస్కృతిరూపమైన 
కావ్యారంభము చేయబడినది. 
శేషతైకస్వరూపమ్‌--శేషత్వమును ఒక్కటినే స్వరూపముగాగలవాడు. ఇచట 
స్వరూపశబ్దము స్వభావవాచి. స్వరూఫశ్చ స్వభావశ్చ నిసర్గశ్చ అని అమరకోశము. 
వేదములు, శాస్తములును ఆత్మప్వరూపమును ఆవిష్కర్షించునపుడు జీవాత్మను 
విజ్ఞాతారమ్‌ అని, విజ్ఞానాత్నా పురుషః అని ఇత్యాదిగాజ్ఞానమును కల్లినవానినిగా 
(జ్ఞాతగా) చెప్పినవికాని, “అడియేనుల్లాన్‌” అను రీతిలో శేషత్వమే ఆత్మయొక్క 
అంతరంగ నిరూపకముగా దివ్యసూరులు నిర్జారించిరి. ఆ అభిప్రాయమును 
పూర్వాచార్యులును సమర్డించిరి. అట్టు జీవాత్మకు నిరూపకముగా చెప్పబడిన 
శేషత్వము మూర్తీభవించినవాడు ఆదిశేషుడు. శేషత్వమనగా స్వామికి అతిశయమును 
కలిగించుటకు తగినదియైన,తద్ద్యారా ఉపాదేయమైన స్థితి. శ్రీపిళ్ళై లోకాచార్యుల 
వారు తత్త్యత్రయమను రహస్య(గ్రంథములో “శేషమగుట అనగా- చందన కుసుమ 
తాంబూలాదులవలె స్వామికి ఇష్టవినియోగార్హమై యుండుట”అని నిర్వచించిరి. 
భోగవద్రామానుజులు వేదార్భసం(గ్రహములో పరగతాతిశయాధానేచ్చయా 
ఉపాదేయత్వమేవ యస్య స్వరూపమ్‌ సః శేషఃపరః శేషీ అని శేషత్వమును 
నిరూపించిరి.“యధేష్ట్రవినియోగార్హం శేషశబ్దేన కథ్యతే”ఇత్యాది పలుప్రమాణములు 
ఇచట న్మరణీయములు. కావున న్వ(ప్రయోజన గంధమేమా(తమును 
లేకుండ, పరిపూర్ణముగా స్వామికి ఉపయోగపడు అర్హతనుకలిగి యుండుట శేషత్వము. 
ఇట్టి స్వభావము మూర్తీభవించినవాడు ఆదిశేషుడు. ఈఅంశము మున్ముందు 
శ్లోకములలో తేటతెల్ల మగును. 
తమ్‌ ఆదిశేషమ్‌-ఇచటి “తమ్‌”అను సర్వనామశబ్దము ఆదిశేషుని అనిర్వచనీయ 
మహిమాతిశయమును తెలుపును.“శేషాణామాదిః”అనువిగ్రహమువలన భగవానునకు 
శేషభూతులైన జీవాత్మలలో ప్రథమగణ్యుడు అను అర్థమును ఆదిశేషనామము 
సూచించుచున్నది.“ఆటీయతే వ్రారంభనమయే ఏవ వ్యవహ్రాయతే”అను 
ఆదిశబ్ద వ్యుత్పత్తిని ఇచట (గ్రహింపనగును. 
సరోయోగి తమ ప్రబంధములో-శెన్హాల్‌ కుడైయామ్‌,ఇరున్దాల్‌ 
శింగాననమావ్‌ం,నిన్దాల్‌ మరవడియావ్‌,నీళ్‌ కడలుళ్‌ ఎన్టువ్‌ం 
వుణైయామ్‌, మణి విళక్కామ్‌,వూమ్‌వట్టామ్‌,వుల్‌కుమ్‌ అజైయామ్‌ 
తిరుమాజ్కరవు (53)((శ్రియఃపతి నడచినపుడు గొడుగై,కూర్చున్నచో సింహాసనమై, 
22 


నిలచినచో పాదుకలై, పాలసము(ద్రమున ఎల్లప్పుడు తలగడయై, మంగళదీపమై, 
పీతాంబరమై,శయనించు శయ్యయై ఆదిశేషుడు అమరును.)అనుచు ఆదిశేషుడు 
స్వామికి చేయు పలుసేవలను స్తుతింపగా,ఈ అర్థమును శ్రీయామునులు-నివాన 
శయ్య్మానన పాదుకాంశుకోవధాన వర్నాతవవారజాదిభి: శరీరభేదైన్తవ 
శేవతాంగతైః: యథోచితం శేష ఇతీరితే అను శ్లోకమున అనుసంధించిరి. 
ఈసూక్తిలోని ఆదిపదమును వ్యాఖ్యానించు శ్రీదేశికులు “ఆదిపదేన పాదపీఠాది 
సంగ్రహః” అని పల్కిరి.ఇట్లు భగవానుని పాదపీఠముగా అమరిన ఆదిశేషుని 
కైంకర్యవిశేష మిందు ప్రస్తుతము.మటియు నిత్యము భగవదారాధన ప్రారంభములో 
భక్తులు పఠించు*కూర్మాదీన్‌ దివ్యలోకమ్‌”అను శ్లోకములో“ఉరగమ్‌ పాదుకే”అని 
యుండుటయు స్మరణీయము. 


అనంతాం దధతం 83, రనంతశయనాయితమ్‌। 


అనంతే చ పదే భాంతం తమనంత ముపాస్మహే 2. 
అర్థము +80: అనంతాం దధతమ్‌=పడగలతో(తలలతో)భూమిని ధరించువాడు, 
అనంత శయనాయితవు=అనంత శబ్ద వాచ్యుడగం జూగవానునకు 
శయ్యయైనవాడు, అనంతేపదే= 
అనంతమైన పదమగు పరమపదమున,భాంతమ్‌ చ =(ప్రకాశించువాడును అగు, 
అనంతమ్‌=అనంతుడనబడు ఆదిశేషుని,ఉపాస్మ హే=ఉపాసింతుము. 
తాత్పర్యము :-తన తలలతో భూభారమును వహించువాడు,భగవానునకు శయ్యగా 
అయిన వాడు, పరమపదమున వెలుగొందువాడును అగు అనంతుడనబడు 
ఆదిశేషుని ఉపాసింతుము. 
వ్యాఖ్యానవబ :-ఈ శ్లోకమున అనంతశబ్దము పలుఅర్హములలో ప్రయోగింపబడుట 
గమనింపదగినది. | 
8D: అనంతాం దధతమ్‌-ఇచటి అనంతశబ్దము భూమివాచకము. “భూర్ఫూమి 
SSO? నంతా”అని అమరము. ఆదిశేషుడు భూభారమును మోయుటకు 
సంబంధించిన వృత్తాంతము మహాభారతమున ఆదిపర్వప్రారంభములో 36వ 
అధ్యాయమున కలదు. తన తల్లి కద్రువ, సోదరులును గరుడునిపట్ల ప్రవర్తించు 
తీరునుచూచి కలతచెందిన ఆదిశేషుడు వారిని వీడి ప్రాణత్యాగమును చేయనెంచి, 
గంధమాదనపర్వతమున, గోకర్లక్షేత్రమున బదరియందు, హిమవత్పర్వతములో 
తీవ్రమైన తపస్సును చేయసాగెను.అపుడు బ్రహ్మ అతనిని ఊరడించి, లోక 


23 


కల్యాణార్థము భూమిని అతని పడగలపై మోయుమని,అతనికి గరుడుడు సహాయుడు 
కాగలడనియు పల్కెను. ఈ విధముగా ఆదిశేషుడు భూభారమును 
మోయువాడయ్యెను.ఈ అంశము పూర్వోక్త సందర్భములోని “ఇమాం మహీం 
శైలవనోపపన్నాం ససాగరగ్రామవిహార పత్తనామ్‌,త్వం శేష సమ్యక్‌ చలితాం 
యథావత్‌ సంగృహ్య తిష్టస్వ యథాచలా స్యాత్‌”, “సుపర్ణంచ సహాయం వై 
భగవానమరోత్తమః ప్రాదదా దనంతాయ తదా వైనతేయం పితామహః” 
ఇత్యాదిశ్లోకములు స్పష్టము చేయుచున్నవి. ఇట్టు ఆదిశేముడు 
భూభారమునుమోయుట ఆ మహనీయుని (ప్రకృష్ణబలమునకు చిహ్నము. 
స్తోత్రరత్నములోని “ప్రకృష్ణవిజ్ఞానబలైకధామని"అను ప్రయోగమును దేశికులు 
వ్యాఖ్యానించుచు “తేనేయం నాగవర్శేణ శిరసా విధ్యతా మహీ,బిభర్తి మాలా 
లోకానామ్‌ స దేవాసుర మానుషామ్‌” ఇత్యాదిభిశ్చ,అనువిష్ణుపురాణసూక్తిని 
(2-5)ఉట్టంకించుటద్యారా ఈఅంశమును సూచించిరి. ఇచట (ప్రస్తావింపబడిన 
ఆదిశేషుని జన్మవృత్తాంతము భగవదవతారసదృశముగా భావింపనగును. 

అనంతశయనాయితమ్‌-ఇచటి అనంతశబ్దము భగవద్వాచకము. దేశకాలవస్తు 
పరిచ్చేద త్రయము లేనివాడగుటచే భగవానుడు అనంతుడనబడుచున్నాడు. 
'నాస్యదేశకాల వస్తుతో [వధయః సంతి ఇతి అనంతః'అను శ్రీపరాశరభట్టర్‌ విష్ణు 
సహస్రనామ భాష్యములోచేసిన వివరణము ఇచట స్మరణీయము.అనంతములైన 
కల్యాణగుణములను కలిగినవాడు కావునను అనంతుడనబడుచున్నాడనియు 
చెప్పనగును.“మతిక్షయాన్నివర్తంతే న తు గోవింద గుణక్షయాత్‌” “ఈరిల HS 
వుకళొ'ఇత్యాది సూక్తులనిచట స్మరింపనగును.ఇట్టు అనంతశబ్దవాచ్యుడగు 
భగవానునకు శయ్యగా ఆదిశేషుడుమారి సేవించుచున్నాడు. అనంతశయనత్వము 
భగవానుని పరత్వచిహ్నములోనొకటి. భగవానుడు పాలకడలిలో శయనించుటకు 
వీలుగా ఆదిశేషుడు శయ్యయైనవృత్తాంతము ఒకటి కాళికా పురాణములో 
27వఅధ్యాయమున నున్నట్లు శబ్దకల్ప(ద్రుమములో పేర్కొనబడినది.అచట 
ఉట్టంకింపబడిన శ్లోకములు ఇట్టున్నవి. 
“అనంతః తత్ర గత్వా తు యత్ర క్షీరోదసాగరః 

తత్ర స్వయం శ్రియా యుక్తం సుషుష్మంతం జనార్దనమ్‌. 
తస్ఫోపధానమకరో SHS దక్షిణాం ఫణామ్‌, 

ఉత్తరాం పాదయోః చక్రే ఉపధానం మహాబలః. 


24 


తాలవ్యంతం తదా చక్రే స శేషః పశ్చిమాం ఫణామ్‌, 

స్వయం తు వజయామాస శేషరూపో జనార్దనమ్‌. 

ఐశాన్యాం ఫణయాచాథ స దధౌ గరుడం తథా, 

గదాం పద్మంచ శార్‌బ్లంచ తథైవ వివిధాయుధమ్‌, 

ఏవం కృత్వా స్వయం కాయం శయనీయం తదా హరేః” 

- ఈ శ్లోకములనుబట్టి ఆదిశేషుడు పాలకడలిలోనున్న భగవానునకు శయ్యగా 
అగుటయే గాక, తన పడగలను శిరోపధాన పాదోపధానములుగా, వింజామరగాచేసి 
ఆ భగవానుని పరివారమును సమస్తమును ధరించెనని తెలియుచున్నది. ఇట్టు 
సపరివారుడైన స్వామిని ఆదిశేషుడు మోయుట పూర్వమువలె ప్రకృష్ణబలమునకు 
సూచకము. “సర్వాధారభూత భగవద్విగ్రహదారణేన బలప్రకర్నో ఓస్య వ్యక్త" అను దేశికకృత 
స్తోత్రరత్నభాష్య శ్రీసూక్తి అనుసంధేయము. దివ్యసూరుల సూక్తులను ఆధారముగాగొని 
పూర్వాచార్యులు ఆదిశేషుడు స్వామికి శయ్యగామారుటలోని స్వారస్యములు 
ఉపోద్దాతమున తెలుపబడుటచే ఇచట వానిని మణుల ప్రస్తావించుటలేదు. 
అనంతే చ పదే భాంతమ్‌---అనంతమైనపదమనగా పరమపదము.అనగా వైకుంఠము. 
భగవ[ద్రామానుజులు గద్యత్రయమున “తేషామపి ఇయజ్లరిమాణం,ఇయదైశ్వర్యం, 
ఈద్యశ స్వభావమితి పరిచ్చేత్తు మయోగ్యే "అనుచు పరమపదమునుగూర్చి 
అంతులేని పరిమాణమును, ఐశ్వర్యమును, స్వభావమును కల్షినదిగా పల్కిన సూక్తిని 
స్మరింపనగును. మణియు అనంతశబ్దము “నభోంతరిక్షం గగన మనంతమ్‌"అను 
నిఘంటు వచనమును బట్టి ఆకాశమును తెలుపును. ఇచటి అనంతశబ్దము 
పరమాకాశమగు పరమపదమును బోధించును. అట్టి పరమపదమున వెలుగొందువాడు 
అనిభావము. 

తం అనంతమ్‌ ఉపాస్మహే----అట్టి అనంతుని ఉపాసింతుము. ఆదిశేషుడును 
అనంత శబ్దముచే బోధింపబడుచున్నాడనుట నాంతం గుణానాం గచ్చంతి 
తేనానంతో [య మవ్యయః అను విష్ణుపురాణ (2-5) సూక్తివలన స్పష్టపడుచున్నది. 
అంతులేని గుణములను కలవాడు కావున ఆదిశేషునకు అనంతుడనునామము 
సార్థకమని పై సూక్తి తాత్సర్యము.ఇట్టు గుణములలో ఆనంత్యమునేకాక, 
స్వరూపమునందును ఆనంత్యమును కలవాడు ఈ మహనీయుడు. కులశేఖరుల 
'ప్రబంధములోని అనంద నెన్నుమ్‌ అణివిళంగుముయిర్‌ BB, యణైయమేవి 
(1-1) అను (ప్రయోగములోని అనంతశబ్దమును శ్రీకృష్ణసూరి “అంతటను 


25 


వ్యాపించియున్న సర్వేశ్వరుని పూర్తిగా గ్రహించునట్టి స్వరూపగుణములను 
కలవాడగుటచే అనంతుడని చెప్పబడుచున్నాడు” అని వివరించుట ఇందులకొక 
ఉదాహరణము. అట్టే భగవత్సేవను అనంతముగా చేయువాడు కావునను 
అనంతుడనియు చెప్పవచ్చును. ఈ భావము (ప్రన్తుత స్తోతములోని 
“అనంతశ్చాన్మి”అను శ్లోకమున అనుసంధింపబడినది. ఇంతియేకాక ప్రళయ 
కాలమునందును ఆదిశేషునకు అంతములేదు కావున అనంతుడనియు చెప్పనగును. 
ప్రళయము ముగిసిన పిదపజలార్లవములో స్వామి పరుండు మజ్జీఆకు ఆదిశేషుడే 
అని పురాణవచనము.ఈ అంశము “అత్తా లోకాన్‌”అను వేరొకళ్లోకమున 
ప్రస్తావింప బడినది. ఇట్టి అనంతుని ఉపాసింతునని తాత్పర్యము. 
ఇట్టు అనంతశబ్దము వరుసగా భూమిని,విష్ణువును, పరమ పదమును, 

ఆదిశేషుని తెల్పునట్టు నాల్లుపాదములలో ఈకశ్టోకమున (ప్రయోగింపబడినది. 
ఇందులకు అనుగుణముగా అనంతః శేషవిష్ట్వోః 02,8, అనంతం సుర వర్తని, 
అనంతా శారిబా దూర్వా విశల్యాలాంగలీషుచ,అనంతా హైమవత్యాంచ 
గుడూచ్యాం చావనావపి అను విశ్వనిఘంటువచనమును స్మరింపనగును. 
ఆదిశేషుడు అనంతరూపములనుదాల్సి స్వామిని సేవించుననుటకు-స వీకథా భవతి 
ద్విధా భవతి-- సహస్రధా భవతి అను (శ్రుతివాక్యము ప్రమాణము. శ్లోకమున మొదటి 
పాదమున ఆదిశేషుని విభవరూపము, రెండవపాదమున వ్యూహరూపము, 
మూడవపాదమున పరరూపము |ప్రస్తుతింపబడినవని చెప్పనగును. ఈ మూడును 
మిగిలిన అంతర్యామి-అర్భ్బారూపములకు ఉపలక్షణమనియు భావింపవచ్చును. 
BQ శ్రియఃపతి GH, శేషభూతం చరాచరమ్‌ | 
_.వథమోదాహ్యతిం తత్ర శ్రీమంతం శేష మాశ్రయే॥ 3. 
అర్థము :- శ్రియఃపతిః=లక్ష్మీపతి,శేషీ=సర్వశేషితస్య=ఆ శ్రియఃపతికి,చర+అచరమ్‌= 
చేతనాచేతనములు, శేషభూతమ్‌=శేష(భూత)ములు, త(త్ర= వానిలో, ప్రథమ+ 
ఉదాహృతిమ్‌ =మొదటి ఉదాహరణమైన, శ్రీమంతం =కైంకర్య లక్ష్మిని కలవాడైన, 
శేషమ్‌=ఆదిశేషుని, ఆశ్రయే= ఆశ్రయించుచున్నాను. 
తాత్పర్యము :-శ్రియఃపతి ఒక్కడే శేషి.మిగిలిన చరాచరములన్నియు ఆ స్వామికి 
శేషములు. అట్టి శేషభూతులకు మొట్టమొదటి ఉదాహరణము, భగవానునకు నిత్యము 
వలురీతులలో సేవచేయుట అను కైంకర్యలక్షిని కలవాడును అగు శేషుని 
ఆశ్రయించుచున్నాను. 

వ్యాఖ్యానము:-క్రీమన్నారాయణుడే పరమాత్మ అనుట నారాయణ పరంబ్రహ్మ SHO 

26 


నారాయణః వరమ్‌ ఇత్యాది [HBTS Swe, ఒణ్‌ తామరయాళ్‌ కేళ్వన్‌ 
ఒరువనైయే నోక్కుమ్‌ఉణర్వు ఇత్యాది దివ్యసూరిసూక్తులును ఇందులకు 
ప్రమాణములు. ఇట్టి శ్రియఃపతికి చరాచరములు శేషభూతములనుటను యస్యాన్ని 
నత కుంతరేమి (యజు-5)అను మొదలగు వేదవాక్యములు, స్వత్వమాత్మని సంజాతం 
స్వామిత్వం బ్రహ్మణి స్థితమ్‌, 
దాసభూతాః స్వతస్లర్వే హ్యాత్మనః పరమాత్మనః ఇత్యాది స్మృతివాక్యములు, 
పరవానస్మి PHS అను ఇతిహాస సూక్తులు మొదలగు పరశ్ళత ప్రమాణములు 
తెలుపుచున్నవి. అట్టివారిలో శేషుడు ప్రథమోదాహరణము అనుటచే ఈ శ్లోకము“ 
శేషాణాంఆదిః ఆదిశేషః”అనురీతిలో ఆదిశేషశబ్దమును వివరించుచున్న దగును. 
శ్లోకములోని శ్రీమచ్చబ్దము కైంకర్యలక్ష్మిని కలిగియుండుటను తెలుపును. “లక్ష్మణో 
లక్ష్మిసంపన్నః ”అని కదా! వాల్మీకి వచనము. 

వందే సహస్రస్తూణాఖ్య శ్రమహామణిమండపమ్‌। 

ఫణాసహస్రరత్మామైః దీపయంతం ఫణీశ్వరమ్‌॥ 4. 
అర్థము :-సహ(స్రస్థూణాఖ్య=(వేయి స్తంభములను కల్గినదగుటచే ) సహ(స్రస్థూణమను 
పేరు గల, శ్రీమహామణిమండపమ్‌=అందమైన గొప్పమణి మండపమును, ఫణా సహస్ర 
రత్న+ఓషైః=వేయి వడగలలోని రత్నముల నమూవాముతో, 
దీపయంతమ్‌=(ప్రకాశింప చేయుచున్న, ఫణి+ఈశ్వరమ్‌=నాగులకు ప్రభువగు 
ఆదిశేషుని, వందే= నమస్కరించు చున్నాను. 
తాత్పర్యము :-శ్రీవైకుంఠనగరమున భగవానుడధివసించియుండుమండపము 
వేయి స్తంభములు కలిగినదగుటచే సవహాస్రస్థూణమని పేరు.తేజోమయమైన 
ఆమండవమును సైతము ఆదిశేషుడు తన వేయివడగలలో ప్రకాశించు 
రత్నసముదాయముతో HBOS ప్రకాశింపచేయుచున్నాడు. అట్టి నాగరాజునకు 
అభివాదనమును చేయుచున్నాను. 
వ్యాఖ్యానము :-డైమినీయ బ్రాహ్మణములోని SOIT HO" సహాస్రన్య్ఫూణే వినిర్నితే 
By ఉగ్రే యత్ర దేలానామధిదేత oY" (4-384) అనుచు సహ(స్రస్థూణాఖ్య 
మండపమునుగూర్చ్భి పేర్కొన్నది. భగవద్రామానుజులు వైకుంఠగద్యలో కస్మింశ్చిత్‌ 
విచిత్రదివ్యరత్నమయ దివ్యా స్థానమండపే, దివ్మరత్నస్తంభశతసహస్రకోటిభిః ఉపశోభితే అని 
పల్కుట, దీనిని అనుసరించుచు శ్రీలోకాచార్యులవారు NWO అను రహస్య 


(గంథమున అనేకవేల స్తంభములచే అలంకృతమై, ఉభయవిభూతులలోని వారందటు 
27 


ఒకమూలలో ఒదుగునంతటి వైశాల్యమును కలిగినదై అని నుడువుటను గమనింపగా, పై 
శ్రుతిలోని సహ(స్రశబ్దమునకు కేవలము వేయిఅని మాత్రమే అర్థము కాదని, అది 
బహుత్వవాచకమని చెప్పనగును. 

ఆదిశేషుని శిరస్సులలో వెల్లురత్నములు అంతులేని కాంతిని ప్రసరించు 
చుండును.““ప్రకాశించు గొప్పరత్నములు అమరియున్న పడగలకాంతికి 
తోడు”(66)అనుచు శ్రీమహా యోగి తమ(ప్రబంధమున పేర్కొనిరికదా! “అత్యర్మానలదీప్తం 
తత్‌స్థానం విష్ణోఃమహాత్మనః "అనునట్లు సూర్యునికాంతికంటె, అన్నితేజస్సుకంటె మించిన 
దీప్తినికల పరమపదములోగల శ్రీమహామణిమండపమును సైతము ఆదిశేషునిపడగల 
లోని రత్నములు ప్రకాశింప చేయుచున్నవనుటచే ఆ రత్నముల ప్రకాశాతిశయము 
వ్యక్తమగుచున్నది. 

ఆదిశేషుడు వేయిపడగలను కలవాడనుట, అందు రత్నములు 

ప్రకాశించుచుండు ననుటయు పురాణ, దివ్యసూరిసూక్తి సిద్దము. విష్ణుపురాణములోని“ 
న నహస్రశిరాఃవ్యక్తః స్వస్తికామలభూషణ: ఫణామణినహస్రేణ యస్య 
విద్చోతయన్‌ దిశి'అను వచనము, కులశేఖర ప్రబంధములోని ఇనత్తుత్తి యణిపణ 
మాయిరజ్లళ్‌ అనుసూక్తియు ఇందులకు తార్కాణములు. ఆదిశేషుడు వేయి 
ముఖములను కల్గియుండుటలోని స్వారస్యము ఉపోద్దాతమున (ప్రస్తుతము. 
ఆదిశేషుడు ఫణీశ్యరుడనుటయు మిక్కిలి అర్థవంతము. కద్రువసంతానమగు 
THOS ఆదిశేషుడే మొదటివాడు.అతడు తల్లి కద్రువను, నాగులను 
విడచివెళ్ళినపిదప నాగులు వాసుకిని తమ ప్రభువుగా చేసుకొనిరని మహాభారతమున 
కలదు. అమరకోశమునను “కా(ద్రవేయాః తదీశ్వరః శేషః "wd కలదు. 
వది-అభివాదన స్తుత్యోః'అనుధాతువునుండి నిష్పన్నమైన“వందే”అను క్రియ 
నమప్కరించుట,స్తుతించుట అను కాయిక వాచికకైంకర్యములను సూచించుటచే,.ఈ 
రెండింటివలన మూడవది అయిన మానసికస్మరణరూపమైన సేవయు 
ఉపలక్షితమనదగును. ప్రస్తుత శ్లోకము శ్రీయామునుల స్తోతరత్నములోని 
“ఫణామణివ్రాత మయూఖమండల ప్రకాశమానోదరదివ్యధామని ”” అను సూక్తిలోని 
భావమును అనుకరించుచున్నదనుట స్పష్టము. 


శేషః సింహాసనీభూయ ఛత్రయిత్వా ఫణావఆమ్‌। 
వీరాసనేనోపవిష్టే శ్రీశేడొస్మిన్షధికం బభౌ॥ 5. 


28 


అర్ధము:-శేషు=ఆదిశేషుడు,సింహాసనీభూయ =సింహాసనమై,ఫణావళిమ్‌=పడగలసమూ 
'హమును,భత్రయిత్వా=గొడుగుగాచేసి అస్మిన్‌= ఈభింహాసనమున, శ్రీ శే శ్రీమన్నారాయణుడు, 
వీరాసనేన=వీరాస నముతో, ఉప వి స్టే కూర్చున్నవాడై,అధికం=మిక్కిలి, బభౌ= 
'ప్రకాళించెను. 
తాత్పర్యము :-పరమపదమున భగవానుడగు శ్రియఃపతి వీరాసనమున కూర్చుండి 
యుండును. అపుడు ఆదిశేషుడు స్వామికి సింహాసనముగా మారుటయేకాక,తన 
విశాలములైన పడగలను రాజచిహ్నమైన శ్వేతచ్చత్రముగాచేసి, మిక్కిలి ప్రకాశించెను. 
“వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్చతిః ఆస్తే విష్ణు రచింత్యాత్మా a: 
భాగవతైః సహ” అనునట్లు లైకుంరనగరమున భగలానుడు శ్రీసభాతుడై, నిత్యముక్తులతో 
కలసి ఫీరోలగమును నిర్వహించును.ఫ్రభువు కొలువు తీరునపుడు సింహాసనమున 
కూర్చుండుట, అపుడు అతని శిరస్సుపై అధికారచిహ్నమగు క్వేతచ్చత్రముండుటయు 
సహజము.అట్లే సర్వలోకములకు ప్రభువగు స్వామి కొలువు తీరునవుడు ఆదిశేషుడు 
సింహాననముగా, శ్వేతచ్చత్రముగా మారునని తాత్పర్యము. 
వ్యాఖ్యానము :--శ్రీవైకుంఠ దివ్యనగరిలో భగవానుడు ఆదిశేషునిపై వీరాసనమున 
కూర్చుండి యుండుననుటను-సవ్యం పాదం HAG, శ్రితదురితహరం దక్షిణం 
కుంచయిత్వా, జానున్యా దాయ సవ్వ్యేతర మతరభుజం నాగభోగే నిధాయ 
ఇత్యాది భగవదారాధనా ప్రారంభళ్టేకము తెలుపుచున్నది. భగవానుడు పరమపదమున 
కూర్చున్న సన్నివేశమున, పాలకడలిలో శయనించిన సన్నివేశమున నుండుననుట 
సుప్రసిద్దము. నిత్యగ్రంథమునందు భగవద్రామానుజులును “నాగభోగే సమాసీనమ్‌* 
అనిోకుంచిత దక్షిణపాదం, ప్రసారిత వామపాదం, జానువిన్యన్త ప్రసారిత దక్షిణ భుజం, 
నాగభోగవిన్యస్త వామభుజం”అని పల్కిరి. ఇట్టు కుడికాలు మడచి,ఎడమపాదము 
చాచియుంచి కూర్చున్న స్థితికి వీరాసనమని పేరు. కౌషీతకీ బ్రాహ్మాణములోని పర్యంక 
విద్యలో “అమితొజాః పర్యంకాః”అనివర్లింపబడిన భగవానుని దివ్యసింహాసనము 
ఆదిశేషుడే. 

ఆదిశేషుడిట్టు సింహాసనముగా,ఛత్రముగా మారి సేవచేయుననుటను - 
పురాణ దివ్యసూరి-పూర్వాచార్యసూక్తులు అనేకములు స్పష్టముచేయుచున్నవి. 
శ్రీభాగవతములోని “మృ్యణాళ గౌరాయతశేషభోగపర్యంక ఏకం పురుషం 
శయానమ్‌, ఫణాతపత్రాయత మూర్ధరత్షద్యుభిఃొ (3-8-23అను నూక్తియు, 
శెన్టాల్‌కుడైయామ్‌” ఇత్యాది దివ్యసూరి సూక్తులు, “వర్నాతతవారణాదిభిః 

29 


"అనుభగవద్యామునసూక్తియు ఇందులకు అనుగుణముగా అనుసంధేయములు. 
వైకుంఠమున ఎండ -వానల (ప్రసక్తి లేకున్నను ఆదిశేషుడు మంగళాశాసన 
తత్పరుడగుటచే CPS భయశంకతో తనపడగలను గొడుగుగాచేసి సేవించు 
చున్నాడనియు చెప్పవచ్చును. కాని భగవానుడు దివ్యసింహాసనమున కూర్చున్న స్థితి 
ప్రస్తుతము కావున పైయోజనయే స్వరసమని తోచును. సింహాసనీభూయ,ఛత్రయిత్వా 
అను ప్రయోగములందు ఉపమాలంకారము కలదు. న లీకధా భవతి ద్విధాభవతి 
అనేకధా భవతి అనుచు (HO నిత్యులు, ముక్తులు పలురూపములలో స్వామిని 
సేవించుచుందురని తెలిపిన అర్హమిచట అనుసంధింపబడినది. ఇట్టు 45, 
5వశ్లోకములు రెండును భగవానుని పరరూపమును ఆదిశేషుడు సేవించు వైభవమును 
విశదీకరించుచున్నది. 

పర్శంకీక్యత్య భోగం స్వం స్వపంతం తత్ర మాధవమ్‌। 

సేవమానం సహస్రాక్షం నాగరాజ ముపాస్మహే ॥ 6. 
అర్థము :- స్వం భోగం=తన శరీరమును,పర్యంకీకృత్య= శయ్యగాచేసి, తత్ర=అందు, 
స్వపంతం=ని[ద్రించు నట్టి, మాధవం=(శ్రియఃపతిని, సేవమానం=సేవించుచున్న, 
సహ(స్ర+అక్షం=వేయికన్నులను SOAS, నాగరాజం= నాగులకుప్రభువగు ఆదిశేషుని, 
ఉపాస్మహే= ఉపాసింతుము. 
తాత్పర్యము :-వ్రస్తుతశ్లోకము, అనంతర శ్లోకమును పాలకడలిలో శయనించియుండు 
భగలానుని వ్యూహరూవమును ఆదిశేషుడు సేవించు ప్రకారమును వర్ణించుచున్నవి. 
తన శరీరమును భగవానునకు పడకగాబచేసి, అందు యోగనిద్రలోనున్న స్వామి 
స్వాపకాలిక సౌందర్యమును వేయికన్నులతో సేవించుచున్ననాగప్రభువగు ఆదిశేషుని 
ఉపాసింతుము. 
వ్యాఖ్యానము :--సరోయోగి వచించిన “అత్రైయామ్‌ తిరుమాజ్కరవు”అనుసూక్తిని, 
శ్రీయామునుల నివాసశయ్యాసన, ఫణిపతిః:శయ్యా అనుసూక్తులను ఇచట 
స్మరింపనగును. సర్పశరీరమునకు భోగమనిపేరు.తనపై పరుండియున్నస్వామిని 
ఆదిశేషుడు వేయికన్నులను కలవాడై సేవించుచున్నాడనుట ఒక వాక్‌ చమత్కృతి. 
దీనివలన ఆదిశేషుని భగవానుని స్వాపకాలిక సౌందర్యమును దర్శించుటలోని 
ఆదరాతిశయము తెలియుచున్నది. ఇచటి సహస్రశబ్దము పూర్వక్లోకములోవలె “సహస్ర 
BO పురుషః MMP” or SHS అనేకమని అర్థమిచ్చుపదమేకాని,కేవలము 
వేయిఅని అర్థమిచ్చునదికాదు. లేనిచో, వేయి పడగలున్న ఆదిశేషునకు రెండువేల 

30 


కన్నులుకదా ఉండవవలయును! మాధవం సేవమానం సహస్రాక్షం నాగరాజ 
ముపాస్మహే అని పదములను సమభివ్యాహారమొనర్చి, అన్వయించుటవలన 
తత్ర్రతున్యాయానుసారముగా ఆదిశేషునివలె తానును సహ(స్రాక్షుడై భగవానుని 
స్వాపకాలిక సౌందర్యమును దర్శింపవలెనని స్తుతికర్త ఆశపడిరని, క్రియాపదము 
లోని బహువచనస్వారస్యముచే అట్టి ఫలము తామేకాక, తమవలె అందణును 
పొందవలెనని ఆశపడిరని స్ఫురించుచున్నది. 
భగవానుడు ఇట్లు ఆదిశేషునిపైపరుండుట-తన దివ్యరూపమును 
అనుభవింపవలెనని ఆశపడిన భక్తులకు ఆరూపమును వారివశము చేయుననుటకు 
తార్కాణమని ఆచార్యులు వివరించిరి. ఇట్టు తన భోగమును స్వామి వశమొనర్చిన 
ఆదిశేషుడు స్వామి దర్భనమను పరమభోగమును అనుభవించి, పరమభోగి అయ్యెను. 
ఉత్తమపర్యంకలక్షణములు గా చెప్పబడు ధావళ్యము, సౌకుమార్యము, 
సౌగంధ్యము, వైశాల్యము, జొన్నత్యము, శైత్యము మొదలగు లక్షణము లన్నియు 
ఆదిశేషునకు ఉండుట గమనార్హము. కావున తిరుప్పావై ప్రబంధములోని 
“పంచశమనత్తిన్‌ HS “అను సూక్తియందలి పంచశయనశబ్దము ఆదిశేషుని 
సూచించుననుటలోకూడ స్వారస్యము కలదుకదా! 


శరదభ్రరుచిస్థాాంకశయిత శ్యామసుందరా। 
BHD, మూర్తి రాభాతి చైత్రపర్వ శశాంకవత్‌॥ 7. 
అర్థము :-శరత్‌+అ(భ్రరుచి=శరత్కాలములోని మేఘములయొక్కకాంతివంటి 


కాంతిని కలిగినది,స్వ+అంక=తన ఒడిలో,శయిత= శయనించిన, శ్యామసుందరా= 
శ్యామసుందరుడైన భగవానుని కల్గినదిఅగు, శేషస్య=ఆదిశేషునియొక్క, మూర్తిః 
=రూపము, చైత్రపర్వ= చైత్రమాసములోని పున్నమినాటి, శశాంకవత్‌= చంద్రునివలె, 
ఆభాతి=మిక్కిలి వెలుగొందుచున్నది. 
తాత్పర్యము :- తెల్లని అదిశేషునిపై నల్లలిరూపముకల భగలానుడు పరుండిన సన్నివేశమును 
చక్కని ఉపమానముతో అభివర్ణించుట ఇందలి ప్రధానాంశము. 
శరత్మాలమేఘములవలె తెల్లనిరంగును కలవాడు, తన ఒడిలో పరుండిన 
నల్లని వర్ణమునుకల భగవానుని కలవాడగు ఆదిశేషుని రూపము చైత్రమాసములో 
పౌర్ణమి తిథియందు వెలుగునట్టి చంద్రునివలె మనోహరముగా ప్రకాశించుచున్నది. 
వ్యాఖ్యానము :-వలయాకారముగా చుట్టుకొనియున్న ఆదిశేషుని తెల్లని శరీరము 


30 


తెల్లనిచంద్ర బింబముగా,అందు శయనించియున్న నల్లనిదేహవర్షమునుగల స్వామి 
రూపము ఆ చంద్రునిలోని నల్లనిగుర్తుగా కవి ఉపమించిరనదగును. “మూర్చతి 
మూర్చయతి -మూర్భామోహ సముచ్ర్రాయయోః”అను మూర్తిశబ్ద వ్యుత్పత్తినిబట్టి 
ఉన్నతమైనది, చూచువారికి మోహమునుకల్గించునది అను అర్థమిచ్చు మూర్తి 
శబ్దమును ఇచట ప్రయోగించుట మిక్కిలి తగినది. 


సౌమిత్రిభూయ రామస్య గుణై రాన ముపాగతః | 
శేషత్వానుగుణం శేష స్తస్మాసీత్‌ నిత్యకింకరః ॥ 8. 
అర్థము :-సౌమిత్రీభూయ=సుమి(త్ర కుమారుడగు లక్ష్మణుడై, రామస్య= 


శ్రీరామచంద్రునియొక్క, గుణైః=సద్గుణములచే, దాస్యం=దాసత్వమును,ఉపాగతః 
=పొందినవాడైన,శేషు= ఆదిశేషుడు, శేషత్వ+అనుగుణం=తన శేషత్వస్వభావమునకు 
అనుగుణముగా, తస్య=ఆ శ్రీరామునకు, నిత్యకింకరః=నిత్యము సేవచేయువాడు, 
ఆసీత్‌=అయ్యెను. 
తాత్పర్యము :- ఇంతవణకు SHEL వ్యూహ రూవములుగా తెలువదగిన ఆదిశేముని 
వరమ పదములోని రూపమును పాలకడలిలోని రూపమును, వర్ణించిన BSS కవి విభవ 
రూపముగా చెప్పదగిన లక్షణరూపమున ఆవిర్భవించిన ఆదిణేషుని శేషత్వ స్వరూపమును 
ప్రన్తుతించు చున్నారు. 
సౌమిత్రిగా ఆవిర్భవించిన ఆదిశేషుడు శ్రీరాముని సద్గుణములకు వశుడై, 

అతనికి దాసుడై తన శేషత్వమునకు అనురూపమైన నిత్యకైంకర్యమును చేసెను. 
వ్యాఖ్యానము వ-శ్రీరామాయణమున కిష్కింధాకాండలో లక్ష్మణుడు హనుమానునితో 
తనను గూర్చి పరిచయము చేసుకొనుచు “అహ మస్మావరో భ్రాతా గుణైర్జాన్య 
ముపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామ నామతః” (4-11) అనుచు తాను 
శ్రీరాముని అనుజుడనని,అతని సద్గుణములకు దాసుడైతినని,తన సేరు లక్ష్మణుడని 
పలికెను.అట్టే, అయోధ్యాకాండలో శ్రీరామునితో లక్ష్మణుడు భవాంస్తు సహ వైదేవ్యో 
గిరి సానుషు రంస్యతే, అహం సర్వం SOSP,H జాగ్రత స్వపతశ్చతే (31-27) 
అనుచు సీతతో కలిసి వనమున విహరించు అతనికి సర్వకాలములందు సర్వవిధ 
కైంకర్యములను చేయుదు ననెను.ఈ రెండు శ్లోకముల భావము ్రస్తుతమున 
పూర్వార్హ ఉత్తరార్హములలో ఇమిడియుండుట గమనార్హము. 

స్వభావముచేవచ్చిన శేషత్వము నిత్యము అగునుకాని, గుణములవలన 


31 


కల్గినదాస్యము గౌణమగును,అనగా అనిత్యముకదా!అది సహజమైన శేషత్వమునకు 
ఎట్టు అనుగుణము? అను ప్రశ్న ఇచట కలుగవచ్చును. “గుతైః దాస్యముపాగతః” 
అనుట కేవలము గుణముల చేతనే దాసుడనైతిని అని అర్హముకాదు. 
స్వరూప(ప్రయుక్తమైన దాస్యమునకు సద్గుణకృతమైన దాస్యము తోడయినచో అట్టి 
కైంకర్యము మిగుల రస్యము అగును అనియే తాత్పర్యము. తాను చేయుసేవ 
తనవిధి అను భావముతో గాక, సద్గుణములవలన SOS ఆదరముతో, భక్తితోచేయుట 
ఆనందదాయకముకదా! గోవిందరాజీయ వ్యాఖ్యానమునను-“యద్యపి 
పరవానస్మీత్యాదౌ స్వరూపప్రయుక్తదాస్య ముక్తమ్‌, తథాపి గుణోత్తంభితం 
తద్దాస్యమితి తదవిరోధో GHA” అని తెలుపబడినది. మణియు శ్లోకములోని 
“నిత్యకింకరః” అనుపదము ఈ భావమునే సూచించు చున్నది. స్వరూపకృతదాస్యము 
నిత్యము, కేవలగుణకృత దాన్యము తాత్కాలికమునుకదా! Soe} doo 
పైవ్యాఖ్యలోని-“తథా చ సమ్యద్ధిదశాయా మసమ్యద్ధి దశాయాం చ దాస్మోక్మా 
సహజత్వ ముపపాదితమ్‌, సహజమేవ కైంకర్యం గుణాస్తు తద్వర్థకాః ఇతి 
భావఃి-అని, “సహజసిద్ధ దాస్యవ్రతసంబంధినో HS భోగ్యకత్వమాా.గుకైరితొ అనియు 
కల వివరణ అనుసంధేయము. కావున స్వరూపకృతమగుటచే దాస్యము యొక్క 
నైసర్గికత్వము, గుణకృతమగుటచే రస్యతయు ధ్వనించుచున్నవి. 
శ్రీరామాయణమున- DAS పుత్రత్వ మాగఛ్చ క్యత్వాత్మానం చతుర్విధమ్‌” 
(బాల-16-25) అనియు, అథ లక్ష్మణ శత్రుఘ్మౌ సుమిత్రాజనయత్‌ సుతా, HO? 
సర్వాస్త HEH విష్ణో GS సమన్వితౌ (16-14) అనియు ఉండుటచే లక్ష్మణుడును 
విష్ణువు యొక్క అంశచే DYSON తెలియుచుండగా, శేషుని అంశతో 
ఆవిర్భవించెననుట ఎట్టు సంగతము? అనినచో, నారదీయపురాణములోని 
యాదవగిరి మాహాత్మ్యమునందు “అనంతః ప్రథమం రూపం త్రేతాయాం 
లక్షణస్తదా”అని,“సాక్షాదనంతః సగిరిః సర్వదా సేవతే హరిమ్‌,లక్ష్మణాక్యతి 
మాస్థాయ త్రేతాయా మభ్యసేవత (11-78) అనియు మొదలుగాగల 
ప్రమాణములనుబట్టి లక్ష్మణుడు ఆదిశేషునిఅంశతో ఆవిర్భవించెనను పౌరాణికమైన 
అభిప్రాయమును కలదు.కావున ఇదియును వేరొకయోజన అని[గ్రహింపనగును 
.అంతియేకాక శ్రీరామాయణమునకుగల మహేశ్వరతీర్టీయవ్యాఖ్యలో పూర్వము 
ఉదహరించిన శ్రీరామాయణ(ప్రమాణములు రెండిటిలో మొదటి ప్రమాణములోని 
“ఆత్మానం చతుర్విధమ్‌” అనుట- ఆత్మానం సోపకరణ మాత్మానం,-అన్ఫేద్యుః 


32 


పాంచజన్యాత్మా కైకేయ్యాం POSH భవత్‌,తదన్యేద్యుః నుమిత్రాయా 
మనంతాత్మా చ లక్ష్మణవసుదర్శనాత్మా శత్రుఘ్మో ద్వౌ జాతౌ యుగపత్‌ ప్రియే- 
ఇతి పాద్మోక్తే*అని వివరింపబడుటయు ఇందులకు నిదర్శనము. మజియు 
ఆదిశేషుడు సాక్షాత్తు భగవానుని అంశఅని పలుపురాణములలో ఉద్దోషింప 
బడుచుండుటచే పూర్యోదాహృత శ్రీరామాయణసూక్తియు సంగతమగుచున్నది. 

శ్రీరామునకు ఆదిశేషుని అంశవలన ఉద్భవించిన సౌమిత్రి నిత్యకైంకర్య 
మొనర్చెనని దివ్యసూరులు అభి ప్రాయపడిరని పూర్వాచార్యులు సలుచోట్ల వివరించిరి. 
శఠకోపసూరి ప్రబంధములోని “నచ్చరవిన్‌ అణై"(5-9-4) అను సూక్తిని నంబిళ్సై 
అను ఆచార్యులు వివరించుచు-“పడకయు తానేయై రక్షకుడును GSE యుండుట 
లక్ష్మణుడు చేతిలో వింటినిదాల్చి రక్షకుడైయుండగా శ్రీరాముడు, సీతాదేవియు 
వనమున ఆనందించినట్టు- “అని పల్కుట ఇందులకొక ఉదాహరణము. ఇట్లు 
ఆదిశేషుడు వ్యూహమునందేకాక అవతారము నందును శయ్యగా రక్షకుడుగా మారి 
సేవించెనని తెలియుచున్నది. 


అత్వ లోకాన్‌ లయాంభోధౌ యదా శిశయిమషుర్హరిః | 
వటపత్రతను శేషః SQO తస్మాభవ త్తదా॥ 9. 
అర్థము :- హరిః=భగవానుడు, లోకాన్‌=లోకములను, అత్వా=ఆరగించి (లయ 


మొనర్చి,లయ+అంభోధౌా=ప్రళభయసము[ద్రమునందు, యదా= ఎపుడు, శిశయిషుః 
=శయనింప కోరినవాడు అయ్యెనో, తదా= అపుడు, శేషు=ఆదిశేషుడు, వటప[త్రతనుః 
=మట్టిఆకు రూపముకలవాడై,తస్య=ఆ హరికి, తల్పం=శయ్యగా, అభవత్‌=అయ్యెను. 
తాత్పర్యము :-ప్రకయకాలమున భగవానుడు లోకములనన్నిటిని ఆరగించి, ప్రయ 
సముద్రమున పరుండగోరినపుడు ఆదిశేషుడు మటథల్దిఆకుగామారి భగవానునకు 
శయ్య అయ్యెను. 

వ్యాఖ్యానము :-“అత్వా లోకాన్‌” అను ప్రయోగమునకు అనుగుణముగా “యస్య 
బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః, మృత్యుర్యన్యోతసేచనమ్‌” ఇత్యాది (శ్రుతివాక్యములు, 
“అత్తా చరాచరగ్రహణాతొఅను బ్రహ్మసూత్రమును స్మరణీయములు.“ఆహరతి 
ఇతి హరిః'అను హరిశబ్దవ్యుత్సత్తి ఇచట వివక్షితము. లోకములను (గసించువాడని 
భావము. ఉపసర్గార్థము ధాత్వర్థమున లీనమైయుండునను న్యాయముననుసరించి 
ఈవ్యుత్పత్తి సంగతము. ఇట్టు ప్రళభయకాలమున భగవానుడు ఒక్కడే మిగిలియుండు 


33 


నని “SBS సోమ్య ఇదమగ్ర ఆసీత్‌ ఏకమేవాద్వితీయమ్‌"ఇత్యాది 'శుతివచనములు 
తెలుపుచున్నవి. మణి శేషుడు ఎట్టు మిగిలి యుండెను?అనినచో శేషుడు భగవానుని 
తామసమూర్తియని విష్ణుపురాణము తెలుపుచున్నందున పై (శ్రుత్యర్థమునకు 
విరోధములేదని (గ్రహింపనగును.“శిష్యతే కల్పాంతేపి ఇతి,శేతే హరిః అస్మిన్‌ ఇతి చ 
శేషః” అనుశేషశబ్ద వ్యుత్పత్తి ఇచట వివక్షితము. కల్పాంతమునందును 
మిగిలియుండువాడని, హరి ఇతనిపై శయనించునని అర్థములు. ఈరెండును 
'ప్రకృతమున సంగతములే కావున శేషశబ్దప్రయోగము, అట్టే పూర్యోక్తరీత్యా 
హరిశబ్దప్రయోగమును సాభిప్రాయకములు. 

ఆదిశేషుడు ప్రళయాబ్దిలో వటవృక్షమై, భగవానునకు శయ్య అయ్యెననుటకు 
భట్టనాథుల “ఆలత్తిలైయాన్‌ అరవినణైమేలాన్‌” (2-6-6)అను సూక్తినివ్యాఖ్యానించుచు 
శ్రీకృష్ణసూరి - శ్రీఅనంతుడను పడుకపై నిద్రించువాడు. సహస్రవదనో దేవః 
ఫణామణి విరాజిత; స ఏవ వటవ్యక్షోకభూ దనంతోడొద్భుతరూపవాన్‌ ; 
ఆలత్తిలైయాన్‌ GSH నణైమేలాన్‌ -అనుటచే ఈఅర్థము స్ఫురించు చున్నది. ” 
అని వ్యాఖ్యానించుట (ప్రమాణము. 


పాదుకీభూయ రామస్య తదాజ్ఞాం పరిపాలయన్‌। 

పారతంత్ర్రేడొతిశేషే త్వం శేష! తాం జానకీ మపి ॥ 10. 

అర్థము :- శేష=ఓ!ఆదిశేషా! త్వం=నీవు, రామస్య=శ్రీరామునకు, పాదుకీభూయ= 
పాదుకలుగా మారి,తత్‌+ఆజ్ఞామ్‌=ఆ శ్రీరాముని ఆజ్ఞను,పరిపాలయన్‌= పరిపాలించు 
వాడవై,పారతం(త్రే = పారతం(త్యమునందు, తామ్‌=ఆ; జానకీమ్‌ 
అపి=సీతాదేవినికూడ, అతిశేషే= మించియున్నావు. 

తాత్పర్యము :- ఓ! ఆదిశేష స్వరూపా! నీవు శ్రీరామునకు పాదుకలుగా మారి 
సేవించుట ద్వారా నీశేషత్వపరాకాష్టను ప్రకటించితిని. అంతియేకాదు ఆశ్రీరాముని 
ఆజ్ఞానుసారము పొదుకలరూపమున భరతునివెంట వెడలి DoS DVDS, 
వరమావధిని అధిగమించితివి. ఈ విషయమున నీవు సీతాదేవిని కూడ 
మించియున్నావు. 

వ్యాఖ్యానము :-ఇంతవరకు ఆదిశేషావతారమగు లక్ష్మణుని శేషత్వ వైభవమును 
వర్షించిన కవి, ఇందు ఆ భక్తుని పారతంత్ర్య పరాకాష్ట్రను స్తుతించుట (ప్రధానాంశము. 
శేషత్వ పారతంత్ర్యములు రెండును పైపైన ఒకటిగానే తోచినను, ఆరెండిటిమధ్య 


34 


భేదము కలదు. శ్రీమద్వరవర మునులు ఆచార్యహృదయమను రహస్య(గ్రంథమునకు 
రచించినవ్యాఖ్యలో “ శేషత్వమనగా ఇష్ట వినియోగార్హతామా(త్రము.పారతం(త్ర్యము 
శేషికి ఇష్టమైనపద్దతిలోఉపయోగపడుట. ముద్ద బంగారము వంటిది శేషత్వము, 
ఆభోరణముగా మారిన బంగారమువంటిది పారతం(త్యము” అనుచు 
సోదాహరణముగా అనుగ్రహించిన వివరణము ్రకృతమున స్మరణీయము. కావున 
శేషత్వము అర్హతకాగా,అది క్రియా రూపమును Taye. పారతం('త్ర్యము అనునది 
పిండితార్థము. శ్రీరామాయణమును పరిశీలించినచో ఆదిశేషుని అవతారమగు 
లక్ష్మణుడు శేషత్వ, పారతం[త్ర్యములను రెండిటిని కలవాడని తెలియును. శ్రీరాముడు 
వనవాసమునకు పోవునపుడు లక్ష్మణుడు తాను కూడ అతనివెంటవచ్చెదనని 
పల్కెను.అపుడు శ్రీరాముడు మయాద్య సహ సౌమిత్రే త్వయి గళ్చతి తద్వనమ్‌, 
కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్‌, ----సౌమిత్రే భర కౌసల్యా 
ముక్తమర్ధ మిమం చర,ఏవం మయిచ తే భక్తిః భవిష్యతి సుదర్శితా,ధర్మజ్ఞ 
గురు పూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్‌, ఏవం కురుష్వ DDS Say ses 
రఘునందన. అనుచు అతనితో తనవెంట రావలదని, కౌసల్యను, సుమిత్రను, 
కైకేయిని దశరథుని కాపాడుమని,అట్టుచేసినచో తనయందు భక్తి (ప్రదర్శించి 
నట్లగుటయేకాక గురుశు(శ్రూషను చేసినవాడవు అగుదువని,తన Seas ఆ విధముగా 
చేయనగునని పల్కెను. కాని లక్ష్మణుడు * సీతా మువాచాతి యశాః రాఘవంచ” 
అనురీతిలో సీతాదేవిని పురుషకారముగాగొని, శ్రీరాముని ప్రార్థించి, అతని వెంట 
అరణ్యమునకు వెడలెను.ఈ సందర్భమును గమనింపగా లక్ష్మణుడు శ్రీరాముని 
సేవించుట తన అభిమతానుసారమేగాని, శ్రీరాముని అభిమతానుసారముకాదని 
ఆపాతతః భాసించును. 

ఇట్టి శంకను పరిహరింపగోరిన కవి ప్రకృత శ్లోకమున చక్కని దృష్టాంతమును 
చూపుట ద్వారా లక్ష్మణుని భగవత్సారతం(త్ర నిష్టకు ఎట్టిలోటులేదని ,అందు 
జానకీదేవినికూడ అతడు అతిశయించెనని పల్కుచున్నారు. భరతుడు 
తల్టులతో,వళిష్టాది గురుజనులతో కలసి శ్రీరామునివద్దకు పోయి, అయోధ్యకు 
BOA వచ్చి రాజ్యపాలనను చేయుమని ప్రార్థించినపుడు, శ్రీరాముడు తన ప్రతినిధిగా 
తాను ధరించు పాదుకలను ఇచ్చి,తాను అయోధ్యకు తిరిగివచ్చువరకు ఆ 
పాదుకలపేరుతో రాజ్యపాలనను చేయుమనెను. ఇట్టు శ్రీరాముడు భరతునకు ఇచ్చిన 


35 


పాదుకలు సాక్షాత్తు ఆదిశేషుని రూపమే అని కవి వచనము. ఇందులకు సరోయోగి 
'ప్రబంధములోని-'నిన్హాల్‌మరవడి యామ్‌ "(So కర్తవ్యతా భావనతో నిలచిన 
పాదుకలగును) అనుసూక్తి “పాదుకాంశుకొ ఇత్యాది శ్రీయామునుల స్తోత్రరత్న 
సూక్తి(40) మూలములు. శ్రీయామునుల సూక్తిని వ్యాఖ్యానించుచు శ్రీదేశికులు- 
“పాదుకే-అధిరోహోర్య పాదాభ్యాం పాదుకే హేమభూలతే,ఏతే Be సర్వలోకస్య యోగక్షేమం 
విధాస్యతః -ఇత్యవతారదశాయాక్‌ ప్రసిద్ధ BHS* అని వివరించుటయును గమనార్హము. 
కావున శ్రీరామునకు పాదుకలై అతనిని సేవించు ఆదిశేషుడు ఆ స్వామి 
ఆజ్ఞానుసారము భరతుని వెంట అయోధ్యకుచేరి స్వామి (ప్రతినిథిగా నుండి, తన 
భోగవత్సారతం(త్య పరాకావ్టను చాటెను.ఈ అంశమును శ్రీదేశి కులు 
పాదుకాసహ(ప్రములోని-రామే వనం వ్రజతి పంక్తిరథే ప్రసుప్తే రాజ్యాపవాద SS 
భరతే తదానీమ్‌, ఆశ్వాసయేత్‌ క ఇవ కోసలవాసిన స్తాన్‌ సీతేవ చేత్‌ త్వమపి 
సాహసవ్యత్తిరాసీః: ” అను (107) శ్లోకమున సంభావించిరి.ఇందులకు ఆ శ్లోకమును 
వ్యాఖ్యానించు భారద్వాజ శ్రీనివాసాచార్యులవారు “ సితాపీక్షయాపి త్వం పారతంత్ర్యవతీతి 
భామాఅని వ్యాఖ్యానించుట నిదర్శనము. కావున ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు 
శ్రీరామునకునకు పాదుకల్లై సేవచేయుటటేఎగాక, అతనికి నర్వదా 
పరతం(తుడగుటలో నీతాదేవినికూడ మించెనని ఏర్పడుచున్నదికదా! 
శ్రీరామచంద్రుడు తనతో అడవులకు రావలదని ఎన్నివిధములుగ చెప్పినను వినక 
సీతాదేవి అతనితో అరణ్యమునకు వెడలినదను విషయము స్మర్తవ్యము. 

చిరం విహ్యత్యవిపినే సుఖం స్వపితు మిఛ్చతోః | 

సీతారాఘవయో రాసీ దుపధానం ఫణీశ్వరః ॥ 11. 

అర్ధము:-విపినే=దం డకారణ్యమున,చిరం=చాలకాలము, విహృత్య=విహరించి,సుఖం= 
సుఖముగా,స్వపి తుం=ని[ద్రించుట కు,ఇచ్చతోః=కోరునట్టి, సీతారావువయో: 
=సీతారాములకు, ఫణీశ్వరః=సర్పరాజగు ఆదిశేషుడు, ఉపధానం=తలదిండుగా, 
ఆసీత్‌=అయ్యెను. 

తాత్పర్యము :- సీతారాములు వనమున చిరకాలము విహరించినపుడు వారు 
నిద్రింపగోరు సమయమున ఆదిశేషుడు వారికి తలదిండుగామారి సేవించెను. 
వ్యాఖ్యానము :-“భవాంస్తు సహ వైదేవ్యో గిరిసానుషు రంస్యతే, అహం సర్వం 
కరిష్యామి PHS: స్వపత శ్చ తే” అనుచు లక్ష్మణుడు శ్రీరాముడు సీతాదేవితో 

36 


పర్వత సానువులందు విహరించునపుడు,ని[ద్రించునపుడును అన్నివిధములైన సేవలను 
ఆ దివ్యదంపతులకుచేయుదుననెనుకదా! పూర్వశ్టోకమున శ్రీరాముని జాగ్రద్దశలో 
సేవించు ప్రకారవిశేషము తెలుపబడగా, ఇందు సీతారాములు ని(ద్రించునపుడు 
సేవించువిధము వర్షింపబడినది. “ఉపధాయ భుజం తస్య లోకనాథన్య”అనుచు 
సీతాదేవి శ్రీరాముని భుజము తనకు తలదిండు అనెను. భట్టరును ఈభావమును 
“కమలా లీలోపధానం మహత్‌”అనుచు అనుసంధించిరి. కాని, ఆదిశేషుడు ఒక్కరికి 
మాత్రమేకాక, ఆ దంపతు లిద్దటికిని తలదిండు అగుట విశేషముకదా! ఈ శ్లోకము 
సరోయోగి వచించిన పుల్‌కుమ్‌ అతైయామ్‌(53) (తడవునట్టి తలదిండుగను) 
అనుసూక్తిని, శ్రీయామునుల “అంశుకోవధాన"(40) అను ప్రయోగమునుఅనుసరించి 
రచింపబడినది.ఒకే వ్యక్తి శయ్యగా, తలదిండుగా ఎట్టయ్యెను? అనిన, నిత్యసూరులకు 
“SSq° భవతి ద్విధా భవతి--సహస్రధా భవతిఅను రీతిలో పలురూపములను 
ఏకకాలమున పొందుశక్తి కలదుకదా! 


దేవకీగర్ణమావిశ్య హరేస్తాతాసి శేష! భోః | 
సత్యంతానార్థిన HAS త్వత్‌ ప్రతిష్టాం వితన్వతే॥ 12. 
అర్థము :- భోః శేష= ఓ ఆదిశేషమూర్తీ | దేవకీ గర్భమ్‌= దేవకీదేవిగర్భమును, 


ఆవిశ్య= ఆవేశించి,హరేః=విష్ణువునకు, త్రాతా= రక్షకుడవై, అసి=ఉన్నావు, తస్మాత్‌= 
అందువలన, సత్సంతాన+అర్థినః= మంచి సంతానమును పొందగోరువారు, 
త్వత్‌=నీయొక్క, (ప్రతిష్టామ్‌= ప్రతిష్టను, వితన్వతే=విస్తరింపచేయుచున్నారు. 
(కావించుచున్నారు.) 

తాత్పర్యము :-ఓ! ఆదిశేషమూర్తీ ! దేవకీదేవి గర్భమునందు ప్రవేశించిన నీవు ఆమెకు 
తదనంతరము అవతరింపబోవు విష్ణువునకు (శ్రీకృష్ణునకు)రక్షకుడవైతివి. కావున 
సంతానమును రక్షించు నీ ఈ మహిమలను తెలిసిన సత్సంతానార్జ్థులైన భక్తులు 
నీప్రతిష్టను గుర్తించి (నాగప్రతిష్టను) విరివిగా చేయుచున్నారు. 

వ్యాఖ్యానము :-కంసుడు దేవకీదేవికి SOS ఆర్లురు నంతానమును వధించెను.ఏడవ 
సంతానముగా భగవన్నియమనముచే ఆదిశేషుడు ఆమె గర్భమున ప్రవేశించెను.అపుడు 
కొంత కాలమైన పిదప భగవానుని ఆజ్ఞానుసారము యోగమాయ ఆదిశేషాంశతోనున్న 
దేవకీదేవి గర్భమును కొనిపోయి,గోకులములోనున్న వసుదేవుని STS పత్నియగు 
రోహిణీదేవి గర్భమున (ప్రవేశింపచేసెను. జనులందటితో పాటు కంసుడును ఆ 
దేవకీదేవికి గర్భవిచ్చేదనము కల్గెనని తలచెను. పిమ్మట భగవానుడు దేవకీదేవికి 


37 


ఎనిమిదవ సంతానమై అవతరించెను. ఇట్టు భగవానుడు దేవకికి అష్టమ సంతానముగ 
అవతరించెనని కంసుడు గుర్తింపలేకుండునట్టు ఆదిశేషుడు ముందుగా దేవకీదేవి 
గర్భమున ఆవేశించుటద్వారా అష్టమసంతానమునకు రక్షకుడయ్యెను.ఈ 
వృత్తాంతము శ్రీవిమ్ముషురాణ- శ్రీభాగవత- హరివంశాదులలో కలదు. 
శ్రీభాగవతములోని హతేషు షట్టు బాలేషు దేవక్కా జౌగ్రసేనినా, సప్తమో వైష్ణవం 
ధామ యమనంతం ప్రచక్షతే, HEE బభూవ----దేవక్కా జఠరే గర్భం శేషాఖ్యం 
ధామ మామకమ్‌, తత్సన్నిక్యవ్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ, అథాహ 
మంశభాగేన SHE: పుత్రతాం శుభే ప్రాష్టామి '(10-2-4,7,8) ఇత్యాది వచనము 
లిందులకు ఉదాహరణములు. 

ఈ విధముగా దేవకీదేవికి కలుగబోవు అష్టమసంతానమునకు ఆదిశేషుడు 
రక్షకుడగుటను బట్టి తదనంతరకాలమున సత్సంతానార్జులైన భక్తులు అనగా 
జీవించియున్న పుత్రులను పొందవలెనని కోరువారు గర్భ విచ్చేదనము కలుగకుండుటకై 
నాగప్రతిష్టను చేయుదురు. అట్టు ప్రతిష్టచేయు విగ్రహమున ఇరువైపుల సర్పములు, 
వానిమధ్యలో శ్రీకృష్ణుని రూపమును ఉండుట విశేషము. కాళహస్తి మొదలగు 
క్షేత్రములలో ఇట్టి నాగప్రతిష్టలు ఈనాటికిని జరుగుటను చూడవచ్చును. 
అనంతేష్టిలోకూడ సంకల్పము నందు “సత్సంతాన ప్రాప్యర్థమ్‌”అని చెప్పుటయును 
గమనింప వచ్చును. 

గృహీత్వా స్వశిశుం యాతి వసుదేవే వ్రజమ్‌ ద్రుతమ్‌ । 

వర్షత్రీభూయ శేష త్వం తం రిరక్షిషు రన్వగాః ॥ 13. 
అర్థము:-స్వశిశుం= తనకుమారుని, గృహీత్వా=తీసికొని, ద్రుతం=వేగముగా, వ్రజం= 
రేపల్లెకు, వసుదేవే యాతి=వసుదేవుడు వెడలుచుండగా, శేష=ఆదిశేషా! త్వం= 
నీవు,వర్షతీ భూయ=వర్షమునునివారించు గొడుగువై, తమ్‌=ఆ శిశువును, రిరక్షిషుః 
=కాపాడ గోరినవాడవై, అన్వగాః=అనుసరించితివి. 
తాత్పర్యము :-దేవకీగర్భమున ఎనిమిదవ సంతతిగా అవతరించిన బాలుని 
వసుదేవుడు ఆనాటి రాత్రిలోనే రేపల్లెకు రహస్యముగా తీసికొనిపోయెను. అపుడు 
ఆదిశేషుడు ఆ శిశువునకు వర్షమువలన బాధకలుగకుండునట్లు రక్షింపగోరి 
తనపడగలను గొడుగు గా చేసి అనుసరించెను. 
వ్యాఖ్యానము :-ఈ అంశము శ్రీభాగవతమున “శేషోడొన్వగాత్‌ వారి నిలారయన్‌ 
ఫ్యణా(10-3-48) అని, శ్రీ విష్ణుపురాణమున వర్షతాం జలదానాంచ తోయ Hos, 
ణం నిశి, సంవ్యత్యానుయయౌ శేషః ఫణైరానకదుందుభిమ్‌(5-3-17)అనియు 

39 


తెలుపబడినది. శెన్టాల్‌ కుడైయామ్‌” (వెడలిన గొడుగు అగును.)అను సరోయోగి 
వచనమును,“తర్నాతత తారణాదిభికొఅను స్తోత్రరత్నసూక్తినికూడ ఇచట 
స్మరింపనగును. 

'ప్రసూనద్శిః ఫణారతై నికుంజీభూయ భోగిరాట్‌! 

రాధామాధవయో రాసీత్‌ సంకేతస్థాన ముత్తమమ్‌॥ 14. 
అర్థము:- 'ప్రసూనద్భిః=వివిధ వర్లములతో పూలవలె ప్రకాశించునట్టి, Herds): 
=పడగలలోని రత్నములతో,నికుంజీభూయ=పూపొదరిల్లు గామారి, భోగి రాట్‌= 
నాగరాజగు ఆదిశేషుడు, రాధా మాధవయోః=రాధాకృష్ణులకు, ఉత్తమం=ఉన్నతమైన 
(గొప్పదైన), సంకేతస్థానం =కలసి కొనుచోటుగ;ఆసీత్‌=అయ్యెను. 
తాత్సర్యము:-వలువర్ణములతో వికసించిన వూలవలె ప్రకాశించునవి, 
పడగలపైనున్నవగు రత్నముల కాంతితో ఆదిశేషుడు పూలపొదరిల్లుగా మారి, 
రాధాకృష్ణులు కలియునట్టి గొప్పదైన సంకేతస్థానమయ్యెను. 
వ్యాఖ్యానము :- శ్రీయామునుల స్తోత్రరత్నములోని “నివాస శయ్యాసనా”ది 
శ్లోకములోగల నివాసపదముయొక్క అర్థమిచట ఒక చక్కని ఉపమాలంకృతితో 
వివరింపబడినది. ఆదిశేషుని పడగలు పొదరిల్లుగా,అందలి రత్నములు 
వివిధవర్లములుగల పూవులుగా ఇచట భావింపబడినవి. నాయకీనాయకులు 
రహస్యముగా కలసికొను సంకేతస్థానములుగా పొదరిండ్లు సుప్రసిద్దములు. 

రాధాకృష్ణుల ప్రణయవృత్తాంతము భాగవత విష్ణుపురాణాదులలో కానరాకున్నను 

పురాణాంతరములో కలదు. రాధ వృషభాను-కళావతుల కుమార్తె. కృష్ణుడనిన ఈమెకు 
(ప్రేమ మెండు. శ్రీకృష్ణుడును ఈమెయందు అనురాగమును కలిగియుండెను. వీరి 
అనురాగమును జయదేవుడను సంస్కృతకవి గీతగోవిందమున రమణీయముగా 
గీతముల రూపమున వర్లించెను. శ్లోకములోని“రాధామాధవయోః'అను 
ప్రయోగము“ప్రత్యధ్వ కుంజద్రునుంరాధామాధవయోః జయంతి యమునాకూలే 
రహః కేళయః”అను జయదేవుని సూక్తిని స్మరింపచేయును. 

భగవచ్చేషభూతై స్వ SoSH: శేష basa 

ఆదిశేష ఇతి శ్రీమన్‌!సార్థకం నామ తే తత; ॥ 15. 
అర్భము:-శేష=ఆదిశేషస రూపా!, OF పైః=అన్నివిధములైన,భగ వచ్చే షభూతై:= 
భగవానునకు శేషములైనరూపములతో, ఆదిశేషు ఇతి=ఆదిశేషుడవని, త్వం=నీవు, 
గీయసే= కీర్తింపబడు చున్నావు. శ్రీమన్‌=కైంకర్యలక్ష్మిని కలవాడా!,తతః= అందుచే, 
B= నీయొక్క, నామ=పేరు, సార్థకమ్‌=అర్థవంతము. 

40 


తాత్ప్సర్యము:- ఆదిశేషస్వరూపా!నీవు అన్నివిధములైన, స్వరూపానురూపములైన 
రూపముల De), స్వామిని సేవింతువు. కావున నిన్ను అందటు ఆదిశేషుడవని 
కీర్తింతురు. నీవిట్లు అన్నిరీతులలో భగవానునకు శేషభూతుడవని అందటణిచే 
కీర్తింపబడుటబే నీకు ఆదిశేషుడను పేరు సార్థకము. 

వ్యాఖ్యానము :-ఈగ్టోకము స్తోత్రరత్నములోని “శరీరభేదై: తవ శేషతాంగతైః 
యథోచితం శేష ఇతీరితే BBP 'అనుసూక్తిని అనుసరించుచున్నది. 
శ్రీపిళ్ళైలోకాచార్యులవారును అర్చిరాది అను [గ్రంథములో శేషశబ్దమును వివరించుచు 
“సర్వవిధ కైంకర్యమును చేయువారి కందజణకు ఉపమానమై యుండుటచే 
శేషుడనుపేరును కలవాడై'అని పల్కిరి.ఈ విధముగానే శ్రీకృష్ణసూరియు 
నివాసశయ్యాసన ఇత్యాది స్తోత్రరత్నశ్టొక వ్యాఖ్యానావతారికలోో“ఉపమానమణేషాణాం 
సాధూనామ్‌' అను న్యాయము చొప్పున దాస్యమునందు రుచికల వారందణకు 
ఉదాహరణభూతములుగా ఆదిశేషుని కైంకర్య విశేషములుండును కదా! అని 
పల్కుటయు ్రకృతమున స శ్రరణీయము. కావున “శేషాణామాదిః ఆదిశేష అను 
విగ్రహమునుబట్టి శేషభూతులలో అ(గగణ్యుడైన ఈ పరమభక్తునకు 
ఆదిశేషుడనుపేరు సార్థకముకదా! శ్లోకమున ఇతి అను పదము (ప్రసిద్ది ద్యోతకము. 


అనంతశ్చాస్మి నాగానా మితి గీతాసు సన్ముతః | 


అనంతోఓనంతకైంకర్య సంపదాప్పేత్యనంతతామ్‌॥ 16. 


అర్థము :- నాగానాం=పలు శిరస్సులు కల సర్పములలో,అనంతఃఅనంతుడనై, అస్మి= 
ఉన్నాను. ఇతి=అని,గీ తాసను=భగవర్గీతలో, (శ్రీకృష్ణభగవానునిచే),సన్నుత:= 
స్తుతింపబడిన, అనంతః=అనంతుడు, అనంతకైం కర్యసంపదా=అంతులేని కైంకర్య 
సంపదచే,అపి= కూడ, అనంతతామ్‌= అనంతత్వమును, ఏతి=పొందుచున్నాడు. 
తాత్పర్యము :-అనంతశబ్దనిర్వబనమును విలక్షణమైనరీతిలో తెలుపుట ఈ శ్లోకమున 
ప్రధానాంశము. శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో“నాగులలో అనంతుడనై 
యున్నాను.” అని ఆదిశేషుని వైభవమును స్తుతించెను. అట్టి అనంతుడు 
అనంతకైంకర్యమును స్వామికి చేయుటద్వారా సార్థకనామధేయుడయ్యెను. 


వ్యాఖ్యానము :-భగవానుని లావణ్యము అ(ప్రాకృతము.దాని వైభవము వర్లింప 
సామాన్యులకు సాధ్యముకానిది. ప్రకృష్టవిజ్ఞాననిధియైనఆదిశేషునకు వేయినోళ్లతోకూడ 

Sy = ౧ 
పొగడవలసి యున్నది. 


41 


ఇక అతడు తన వేయిముఖములతో స్వామి లావణ్యమును వర్లించుట ఎట్టిది? 
అనుటకు భట్టరు శ్రీరంగరాజ స్తవములోని “యది మే సహస్రవదనాది వైభవం 
నిజమర్హయేత్‌ స కిల రంగచంద్రమాః , అథ శేషవత్‌ మమచ తద్వదేవ వా 
స్తుతిశక్షభావ విభవేడెపి భాగితా” అను రీతిలో స్వామిలావణ్యము వర్షనాతీతమని 
పల్కుటయే అనదగును. వేయి నోళ్ళనుగల ఆదిశేషుడును భగవల్లావణ్యవైభవము 
వర్లనాతీతమనిమా(త్రమే పల్కుట ఎట్టు స్తుతి యగును?అనినచో,అట్టనుట 
భగవద్వైెభవముయొక్క అపరిమితత్వమును తెలుపును, కావున స్తుతియేయగును. 
కావున పూర్తిగా స్తుతించుననుటభగవానుని లావణ్యమునకు పరిమితత్వ దోషమును 
కల్షించును కావున నిందయేయగునుకదా! లావణ్యమనగా సముదాయ శోభ. 
సౌందర్యము ప్రత్యంగశోభ, 


అహో! విషధరోడ Och: శేషః శ్రీపతిసేవనాత్‌ | 
సహస్రశీర్వ్యానంతోక££భూత్‌ సహస్రాక్షః సహస్రపాత్‌ ॥ 18. 
అర్ధము :- అహో!=ఆహా!, ఏషః=ఈ, శేషు= ఆదిశేషుడు, విషధరః+అపి=విషధరు 


డైనను, శ్రీపతి సేవనాత్‌=భగవత్సేవవలన,సహప్రశీర్ష=సహ(స్రశిరస్సులను కలవాడు, 
అనంతణ=అనంతుడు,సహ(స్రాక్ష=వేయి కన్నులను కలవాడు, సహ(స్రపాత్‌= వేయి 
పాదములనుకలవాడును,అభూత్‌=అయ్యెను. 

తాత్పర్యము :-ఈ ఆదిశేషుడు విషధరుడైనను, శ్రీమన్నారాయణుని సేవించుటవలన 
సహస్రశీర్నుడు, అనంతుడు, సహస్రాొక్షుడు, సహస్రపాదుడను అయ్యెను. ఆశ్చర్యము! 
వ్యాఖ్యానము :- భగవానుని కొలిచిన భక్తుడు నిరంజనః భరతం సామ్య ముఫైతి అనునట్లు 
భగవానునితో పరమసామ్యాపత్తిని పొందును.“ తనను నిత్యము కొలుచు వారికి 
తనతోటి సామ్యమును అనుగ్రహించును.”అని భట్టనాథసూరి పై శ్రుత్యర్థమును 
అను సంధించిరి. ఆ అంశమే (ప్రస్తుతమునను తెలుపబడినది. భగవానుడు 
సహ(స్రశీర్షుడు, అనంతుడు, సహ(స్రాక్షుడు,సహ(స్రపాదుడును.ఇట్టి భగవానుని 
ఆదిశేషుడు నిత్యము సేవించుటవలన అతడును అట్టివాడే అయ్యెను.ఆదిశేషునకు 
వేయితలలు కలవు కావున STB. నాంతం గుణానాం 64,08 
తేనానంతో 1యమవ్యయః అనునట్టు అనంతములైన కల్యాణగుణములను కలవాడు 
కావున అనంతుడు. అట్లే సహ(స్రాక్షుడు, సహస్రపాదుడును. ఈ రెండునామములలోని 
సహ(ప్రపదము అనేకార్థకము. కేవల సహ(స్రార్థకము కాదు.ఈ శ్లోకమున పురుషసూక్త 

42 


'ప్రారంభములోని సహస్రశీర్నా పురుషు సహస్రాక్షః సహస్రపాత్‌ అను పదములు యథా 
తథముగ ప్రయోగింపబడిన అందము గమనింపదగినది. 

హరేః శ్రీపాదచిహ్నాని ధత్తే B32 ఫణీశ్వరః | 

చిహ్షాని స్వామినో దాసైః ధర్తవ్యానీతి బోధయన్‌॥ 19. 
అర్థము:-ఫణి+ ఈ శృరః=నాగరాజగు ఆదిశేషుడు,స్వామినః=స్వామియొక్క,చిహ్నాని= 
గుర్తులు, దాసైః=దాసులచే, ధర్తవ్యాని+ఇతి= ధరింపదగినవి అని, బోధయన్‌= 
తెలుపువాడై, B= తలలతో(పడగలతో), హరేః=హరియొక్క, శ్రీపాదచిహ్నాని= 
దివ్యములైన పాదముల గుర్తులను, ధత్తే=ధరించుచున్నాడు. 

తాత్పర్యము :-ఆదిశేషుని పడగలలో భగవానుని పాదచిహ్నములు కలవు. అట్లు అతడు 
తన తలలపై భగవత్పాదముద్రలను ధరించుటద్వారా, యజమాని చిహ్నములను 
సేవకుడు ధరింపవలెననుటను లోకమునకు ఉపదేశించుచున్నాడు. 
వ్యాఖ్యానము :-“పద్య మంగుళి OES ఉరోవిన్యస్త మక్షరమ్‌,తన్నామగ్రహణం చేతి 
దాస్య మేతత్‌ చతుర్విధమ్‌ అనుసూక్తి దాస్యము నాల్గువిధములైనదని తెలుపు 
చున్నది.స్వామిని కీర్తించుచు పద్యములను Sore, ఏకలవ్యునివలె అంగుళిని 
ఛేదించి ఇచ్చుట , హృదయము నందు స్వామి పేరును (వ్రాసికొనుట, అతని పేరును 
తనకు నిరూపకముగా కల్గియుండుట అనునవి నాల్లువిధములైన దాన్యములు. ప్రస్తుత 
శ్లోకమున ఉరోవిన్యన్తమక్షరమ్‌ అను దాస్యప్రకారము తెలుపబడినదని చెప్పనగును. 
స్వామి పేరును వ్రాసికొనుట అనగా స్వామి గుర్తును ధరించుటయే కదా! ఆదిశేషుడు 
ఇట్టిగుర్తులను దాల్చుటను కులశేఖరసూరి ఇనత్తుత్తి యణిపణమాయిరబ్లళ్‌ (రెండు 
శ్రీపాదచిహ్నములనుకల పడగలసహ(స్రమును 1-1అని భూతయోగి “అణిమణికళ్‌ 
తుత్తిలశేర్‌నాకత్తిన్‌ ”(96) అనియు (ప్రస్తావించిరి. విష్ణుపురాణమునను “స్వస్తికామల 
భూషణః అని కలదు. 


అనంతసేవిన HG, జీర్ణాం త్వచ మివోరగః | 
విముచ్య విషయాసక్తిం SHS, కుర్వతే రతిమ్‌ ॥ 20. 


అర్థము :- ఉరగః=సర్సము, జీర్ణాం త్వచం=జీర్లించిన కుబుసమును,ఇవ=వలె, 
అనంతసేవినః= ఆదిశేషుని సేవించు,సర్వే=అందరు, విషయ+ఆసక్తిం= బాహ్యవిషయ 
ములలోని ఆసక్తిని, విముచ్య=విడచి, శేషత్వే శేషవృత్తియందు, రతిం= అనురాగమును, 
కుర్వతే=చేయుచున్నారు. 

43 


తాత్పర్యము:- సర్పము ప్రతిపర్వమునందు తన ఒంటిపైయున్న పాతబడిన పైపొరను 
(కుబునమునువిడచుననుట HS HOG Bo అంశము.శాన్రములలో 
యథోపాననముగా ఫలముండునని తెలుపబడినది!ఆది శేషుని భజించు భక్తులును 
సర్పముకుబుసమును విడచునట్లే ,బాహ్యాసుఖమునందలి ఆసక్తిఅను కుబుసమును 
విడచుదురు. ఆదిశేషుని వలె భగవానునకు సేవచేయుటలోనే ఆనక్తినికల్లి 
యుందురు. 

వ్యాఖ్యానము i“ జీర్ణాం త్వచ మివోరగః సర్వే అనంతసేవినః విషయాసక్తిం 
విముచ్య”అనుటచే ఉపమాలంకారము కలదు. 

శ్రీశ్రీశనామ సాహస్రీం యగపత్‌ పరిక్తీయన్‌ | 

సహప్రవదనః శేషో నూనం ద్విరననోజూభవత్‌ ॥ 20. 

అర్థము :- శ్రీ శ్రీశ లక్ష్మి యొక్క, లక్ష్మీపతియొక్క, నామసాహ(సీం= 
సహ(స్రనామములను, యుగపత్‌=ఒకేమారు, పరికీర్త్ణయన్‌=కీర్తించుచున్నవాడై, 
సహస్రవదనః= వేయినోళ్లనుకల,శేషు= ఆదిశేషుడు, ద్విరసనః= ((ప్రతినోటిలో) 
రెండునాల్కలను కలవాడు, అభవత్‌= అయ్యెను, నూనం= (ఇది)నిశ్చయము. 
తాత్పర్యము:-లక్షీదేవి,లక్షీపతులు ఇద్దరియొక్క సహస్రనామములను,ఒకే మారు 
కీర్తించుచున్నవాడగుటచే సహస్రవదనుడైన ఆదిశేషుడు ద్విజిహ్వుడయ్యెను. ఇది 
నిజము. 

వ్యాఖ్యానము :-సర్పములకు రెండునాల్కలు ఉండుటచే ద్విరసనములని, 
ద్విజిహ్వులనిపేరు. గరుడుడు నాగులతో చేసికొనిన ఒప్పందమును అనుసరించి 
స్వర్గమునుండి అమృతమును తెచ్చి వారికిచ్చెను.అమృతపానము చేయుటకుముందు 
నాగులు స్నానమొనర్చుటకై పోగా, ఇం(ద్రుడు అమృతభాండమును స్వర్గమునకు 
తిరిగి కొనిపోయెను. అపుడు ఒకటి రెండు చుక్కలు అమృతకలశమునుండి ఆ 
కలశమును పెట్టిన SHOP చిందెను.తిరిగి వచ్చిన నాగులు అమృతము 
కనపడకపోవుటచే నిరాశచెంది, ఆశతో దర్భలను నాకినవి. అపుడు పదునైన దర్భలచే 
వానినాల్కలు రెండుగా చీలినవి.అప్పటినుండి సర్పములు ద్విజిహ్వు లయ్యెను. ఈకథ 
మహాభారతములోని అమృతాహరణ వృత్తాంతములో కలదు. కావున సర్పజాతికి 
చెందిన ఆదిశేషుని ప్రతిముఖమునందును రెండు నాల్కలు ఉండుట సహజము. 
కాని, కవి అందులకొక కారణమును ఉత్రేక్షించుట విశేషము. 


44 


కేవలము నారాయణుని ఆరాధించుటకంటె లక్ష్మీసహితుడైన నారాయణుని 

కొలుచుట యుక్తము, శీవ్రవలప్రదమని పెద్దలు వచింతురు. జీవుని 
పాపసంచయమును చూచిన నిరంకుశ స్వతంత్రుడైన స్వామి ఒక్కొక్కప్పుడు అతని 
ప్రార్భనను అంగీవరింవక అతనిని నిరాదరింవ వచ్చును. అవుడు 
స్వామిచెంతనేయుండు లక్ష్మీదేవి పురుషకారమొనర్చుట ద్వారా స్వామిని 
సమాధానపరచి,అతడు ఆ(శ్రితుని అంగీకరించినట్టు చేయును.కావున 
లక్ష్మిని,లక్ష్మీపతిని ఇద్దరిని కొలుచుట నిశ్చయముగా ఫలప్రదమగును. ఈ అంశ 
మిచ్చట శ్లోకములోని పూర్వార్ణమున ప్రతిపాదింపబడినది. శ్రీలక్ష్మీనారాయణ 
సహస్రనామ స్తోత్రము ఇందులకే అవతరించినది. 

అన్యోన్యం వైర HOS 5B, HB ఖగేశ్వరౌ । 

శయనం వాహనం విష్ణో రభూతాం తత్చదాశ్రయౌ ॥ 21. 
అర్ధము -ఫణి+-ఈశ్చర, ఖగ+-ఈశ్చరౌ= ఆదిశేషుడు,గరుడుడును, అన్యోన్యం వైరం= 
పరస్పరవిరోధమును, ఉత్సృజ్య = IED, విష్టోః=విష్ణువునకు,శయనం=పడుక, వాహనం 
(భూత్వా)=వాహనమును అయినవారై, తతృద+ఆ(శయౌ= ఆవిష్టువు పదములను 
ఆ(శయించినవారు అభూతామ్‌= అయిరి. 

తాత్పర్యము :-సర్పములకు, గరుడునకు సహజవిరోధము కలదు.కావున ఆదిశేషునకు, 
గరుడునకుమధ్య వైరము ఉండు అవకాశము కలదు. కాని, వారిరువురును 
గొప్పభగవత్‌ భక్తులేకాక భాగవతపారతం(త్ర్యమును కలవారు అగుటచే తమమధ్యగల 
విరోధమును విడచి, స్వామి శయ్యగా వాహనముగా మారి, ఆ స్వామి పాదములను 
ఆ(శయించిరి. 

వ్యాఖ్యానము :-ఆదిశేషునకు గరుడుని విషయమున ఏనాడును వైరము లేదనుట 
మహాభారతము ఆదిపర్వమున స్పష్టముగా కలదు.ఆ కారణముగా తనసోదరులు, 
పరస్పరము అసూయపడుచు గరుడుని ద్వేషించుచున్నారని బ్రహ్మతో పల్కి అతడు 
వాపోయెను.- “సోదర్యా మమసర్వేపి భ్రాతరో మందచేతసః సహ తైః Safar వస్తుం 
తధ్ధవా ననుమన్యతామ్‌, అభ్యసూయంతి సతతం పరస్పర మమిత్రవత్‌,---న మర్షయంతి 
నను తాం సతతం వినతాంచ తే”(36-8,9,10) ఇత్యాది అచటి వాక్యములు 
స్మరణీయములు.అపుడు బ్రహ్మ ఆదిశేషుని భూమిని మోయుమని పల్కి, గరుడుని 
అతనికి మిత్రునిగా చేసెను- సువర్ణ్లంచ సహాయం వై భగవానమరోత్తమః ;ప్రాదా 
దనంతాయ తదా వైనతేయం పితామహః అను ఆ సందర్భములోని వచనము 

45 


కూడ గుర్తింపతగినది. వీరిద్దరు ఇట్లు పరస్పరము స్నేహభావముతో వర్తించుటకు 
ఇద్దరును భగవత్సాదాశయులగుట హేతువు. కావున పదార్థహేతుకమైన 
కావ్యలింగము ఇందు కలదు. అట్టే ఫణీశ్వర ఖగేశ్వరౌ శయనం వాహనం విష” 
అనునపుడు (క్రమాలంకారమును కలదు. ఇవి పరస్పర నిరపేక్షములగుటచే 
తిలతండులరూప సంసృష్టియు కలదు. ఆదిశేష-గరుడులు ఇరువురు మైత్రిని కల్లి 
స్వామిని సేవించుటకు భగవానుని సర్వశక్తిత్యమే కారణమనుటను భక్తిసార 
మునీం(ద్రులు -“గరుడుని ధ్వజముగా గొనుటయేకాక ఆ గరుడుని వాహనముగా 
చేసికొంటివి. అందుచే పాలకడలిలో గరుడజాతికి సహజశత్రువనతగిన శేషునిపై 
పరుండుటను, అభిమానించుట అను కార్యము ఏ అభిప్రాయముతో? స్వామీ! 
(19)అనుట ద్వారా ధ్వనింప చేసిరి. “సహజ శత్రువులని తలంచు సంసారమున 
ఇద్దరిని ఏకకంఠులనుచేసి వారిచే దాస్యమునుగొనుట నీయొక్క సర్వ శక్తిత్యమును 
ప్రకాశింపచేయుటకొజుకు కదా! అని భావము” అను అచటి ఆచార్యుల వివరణమును 
స్మరణీయము. 


వపు FQ మనోదోషాన్‌ నిరస్య శ్రుతి గోచరమ్‌ | 
దర్శయంతం పరంబ్రహ్మ శేషం తం సముపాస్తహే ॥ 22, 
అర్భము:-వపు:+శబ్ద మనః ఖిగిషాన్‌=శరీరముయొక్క, వాక్కుయొక్క, మనస్సు 


యొక్క (త్రివిధకరణముల యొక్క),దోషములను, నిరస్య=పోగొట్టి, శ్రుతిగోచరం= 
వేదములందు కనుపించు, పరంబ్రహ్మస్వరూపమును, దర్భయంతం= చూపించునట్టి, 
తం=ఆ, శేషం పరం బ్రహ్మ=ఆదిశేషుని, సముపాస్మహే= ఉపాసించెదము. 
తాత్పర్యము;:- శరీరము,వాక్కు మనస్సు అనబడు త్రివిధకరణముల యొక్క 
దోషములను వరుసగా ఆయుర్వేదశాస్త, వ్యాకరణశాస్త, యోగశాప్రములను 
ప్రవర్తింపచేయుటద్వారా పోగోట్టి “శాన్రయోనిత్వాత్‌” అనునట్లు కేవలము 
వేదగోచరుడగు భగవానుని దర్శింపచేయు ఆదిశేషుని ఉపాసింతుము. 
వ్యాఖ్యానము :-భక్తుడు భగవానుని దర్శించుటలో మూడు సాధనములుగా 
శరీరము,వాక్కు,మనస్సు చెప్పబడినవి. వీనిలో ఏది దోషదుష్ట మైనను భక్తుడు 
భగవద్దర్భనము లభింపదు. కావున అవి మూడును దోషరహితములైయుండుట 
అత్యావశ్యకము. పతంజలి వ్యాకరణ మహాభాష్యకారుడుగా, యోగసూత్రకారుడుగా, 
ఆయుర్వేదశాస్తప్రవర్తకుడుగా ప్రసిద్దుడు. ఇట్టు ఈ మూడు శాస్త్రములను ప్రవర్తింప 


46 


చేసిన అతడు భక్తుడు తన త్రివిధదోషములను పోగోట్టుకొనుటలో సహాయభూతుడై 
వేదవేద్యుడగు భగవానుని దర్శించుటకు కారణమగు చున్నాడు.పరమపదమున 
సింహాసనమై, పాలకడలిలో, దేవాలయములలో శయ్యయై యుండి స్వామిని భక్తులు 
దర్శించునట్టు చేయుచున్నారు.అట్టి మహోపకారకుడును, ఆచార్యుడును అగు 
ఆదిశేషుని ఉపాసింతుమని తాత్పర్యము. ఈ క్లోకమునకు అనుగుణముగా 
“పాతంజల మహాభాష్య చరకప్రతి సంస్కృతైః, 
మనో వాక్కాయదోషాణాం హర్తేహి పతయే నమః” 
“యోగేన చిత్తస్య పదేనవాచాం మలం శరీరస్యచ వైద్యకేన, 
rE పాకరోత్‌ తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి 
అను ప్రార్థనాశ్టోకములు స్మరణీయములు. 
పతంజలి మహర్షి చరకమహర్షులవలె శేషాంశసంభూతులైన భగవ(ద్రామానుజ 
మునీంద్రులును శ్రుతిమాత్ర(వేదములందు; చెవికిమాత్రము)గోచరమగు ఆభగవతత్త 
వైభవమును దర్శింపజేసినారు.ఎట్లనగా! VSM, పరవశుడైయున్న SHOTS 
శ్రీరంగ క్షేత్రమునందలి శ్రీరంగనాథుని దివ్యమంగళవిగ్రహసౌందర్యమును 
సేవింపజేసి భాగవతో త్రముని గావించినారు. ఇట్లే తిరునారాయణపురమున 
(DESH, కర్నాటక)తిరునారణన్‌ సన్నిధి జీర్ణోద్దరణగావించి ఉత్సవమూర్తియగు 
సంపత్కుమార స్వామివిగ్రహమును ఢిల్లీపాదుషా అంతఃపురమునగలదని తెలిసి 
అచటికి పరివారముగా SOUS తమ స్వామిని తమకు ఇప్పించమని ఆ పాదుషాను 
కోరగా అతడు“ఆ స్వామి మీ స్వామియగుచో మీరే ఆయనను పిలువండి.వస్తాడుగదా!” 
అని పరిహాసమునకై అన్నాడట. అంతట శ్రీరామానుజులు ఒక్కక్షణము 
ధ్యాననిమీలితనే(తులై “నంవత్కువమారరే HOS, (సంవత్‌ కుమారా! 
రండి) అని అత్యంత ప్రేమతో ఆహ్వ్యానించినారుట.అంతట భక్తవశంవదుడగు ఆస్వామి 
చిన్నిపిల్లవానివలె బుడిబుడినడకలతో కిలకిలనవ్వుచు వచ్చి శ్రీమద్రామానుజుల 
అంకసీమ నధిరోహించినాడని ఐతిహ్యము ్రసిద్ధముగా నున్నది. ఇదియు ఇచట 
అనుసంధేయము. ఇట్లే శ్రీరంగాది దివ్యక్షేత్రములలో ఆదిశేషుడు స్వామిని తన 
ఒడిలో పరుండబెట్టుకొని “భక్రవరేణ్యులారా! (శ్రుతిగోచరమైన పరబ్రహ్మమే 
ఇతడు.ఆపాదచూడము ఇతని ఈ దివ్య సౌందర్యమును సందర్శించి తరించండి. 
అనుచున్నట్టు సేవ సాయించు చుండును. 
శ్రీభట్టనాథ సూరియు శీదక్కడలుళ్‌ అను వింశతికలో యశోదా భావనతో 
“పేదక్కు2వి ప్పిడిత్తుచ్చు వైత్తుణ్ణమ్‌ పాదక్కమలబ్ల కాణీరే! పవళవాయిీర్‌ వను కాణీరే!. 


47 


(“అమ్మలారా! నా ఒడిలోని ఈ చిన్నిశిశువు తన శ్రీపాదములను నోట నుంచుకొని 
ఆ రసము నాస్వాదించుచున్నాడు. రండి. పద్మములను బోలిన ఈతని 
శ్రీపాదములను దర్శించండి.”) అను ఇరువది పాశురములలో (గేయములలో ) 
పాదాది కేశపర్యంతము శ్రీబాలకృష్ణుని సౌందర్యమును దర్శింపజేసిన విషయము 
ఇచట స్మరింపదగియున్నది. 
శేషతల్దేన రంగేశః శేషాద్రౌ వేంకటేశ్వరః | 
హస్తి శైలేశ్వరః శేషభూషణేన విరాజతే ॥ 24. 

అర్థతు:-రంగేశ=ఆ శ్రీరంగనాథుడు, శేషతల్పే=శేషతల్పమునందు,విరాజతే= 
విరాజిల్లు చున్నాడు.వేంకటేశృరః=వేంకటేశృరుడు, శేష+ అ ద్రౌ=శేషా(ద్రియందు, విరాజతే 
=విరాబిల్లు చున్నాడు.హస్తిశైల+ ఈశ్య్వరః=హస్తిగిరీశుడగు వరదరాజస్వామి, 
శేషభూషణేన= శేషాకార భూషణముతో,విరాజతే=విశేషముగ ్రకాశించుచున్నాడు.” 
తాత్ప్సర్యము:- శేషతల్పమునందు శ్రీరంగనాథుడు; శేషాద్రియందు శ్రీనివాసుడు; 
శేషాకార భూషణముతో వరదరాజస్వామి విరాజల్లుచున్నారు. 
వ్యాఖ్యానము :-“కావేరీ విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్‌, స వాసుదేవో రంగేశః 
ప్రత్యక్షం పరమంపదమ్‌.” అను సుప్రసిద్దశ్టోకము శ్రీరంగమందిరము సాక్షాత్తు 
వైకుంఠనగరమని తెలుపుచున్నది. SHS శ్రీరంగములో స్వామికి శయ్యగానున్నవాడు 
సాక్షాత్తు ఆదిశేషుడనుట స్పష్టము. 

శ్రీవేంకటేశ్వరుడు అధివసించియున్న కొండకు శేషాచలమని పేరు. ఆదిశేషుడే 
ఆ కొండగా మారుటచే అట్టిపేరు దానికి కల్లెనని భవిష్యోత్తరపురాణములోని వేంకటేశ్వర 
మాహాత్మ్యములో (1-85నుండి132శ్లో కలదు. ద్వావరయుగమున 
ఆదిశేషునకు,వాయుదేవునకు కల్షినస్పర్హలో వాయుదేవుని వేగమునకు ఆదిశేషుడు 
వేంకటాచలముపైకి చేరెనని, భగవానుడు అప్పటినుండి పర్వతముగామారిన 
ఆదిశేషుని శీర్షస్థానమగు తిరుమలపై వేంచేసియున్నాడని అచట తెలుపబడినది. 
ఆకాశములో ఎక్కువ ఎత్తునకు పోయి విహంగ వీక్షణచేసినచో తిరుమల 
పర్వతశ్రేణులు సర్పరూపములోనున్నట్లు, తలగా చెప్పదగినచోట తిరుమల, తోకగా 
చెప్పదగినచోట శ్రీశైలము,పాముచుట్టగా చెప్పదగినచోట అహోబిలము 
అనుక్షేత్రములున్నవని ఆధునిక పరిశీలకులును తెలుపుచున్నారు. ఈ వివరణము 
శ్రీఎన్‌.రమేశన్‌గారి హిస్టరీ అఫ్‌ తిరుపతి”అను ఆంగ్షగ్రంథము ప్రారంభములో 
శ్రీసాధు సుబ్రహ్మణ్యశాస్రిగారి “తిరుపతి- శ్రీవేంకటేశ్వర” అను ఆంగ్షగ్రంథములో 
చూడవచ్చును. 


48 


కంచిలోనున్న వరదరాజస్వామి భుజమునకు ధరించు ఆభరణములలో 
ఆదిశేషుని రూప ములోనున్న ఆభరణమొకటి కలదు. కూలేశుల 
వరదరాజస్తవములోని“నీలమేఫు నిభం --అనంతశయం త్వామ్‌”(23) అను 
శ్టోకములోని “అనంతశయం”అను పదమును వివరించునపుడు శ్రీప్ర.భ.కాంచీ 
అణ్ఞాస్వామివారు తమవ్యాఖ్యలో ఈవిషయమును సూచించిరి. ఈ నాగాభరణము 
స్వామి పైనధరించు ఆభరణమేకాని, విగ్రహముతో దీనికి సంబంధము లేదనియు 
వారు సెలవిచ్చిరి. 
విష్ణుక్షేత్రములలో ముఖ్యములైన Tey క్షేత్రములుగా చెప్పబడు 
శ్రీరంగము, కంచి, తిరుమల,యాదవా(ద్రులలో మొదటి మూడు క్షేత్రములలోగల 
అర్బామూర్తులకు ఆదిశేషునితోగల సంబంధము (ప్రస్తుతశ్టోకమున తెలుపబడినది. 
నాల్గవదైన యాదవాద్రియు ఆదిశేషునిరూపమే అని నారదీయపురాణములోని 
యాదవగిరిమాహాత్మ్య్యమున కలదు. “అర్జిత: కృష్ణరామాభ్యాం తత్రాహం ద్వాపరే యతః 
, తేన యాదవశైలో ఓయమితి లోకేషు కథ్యతే, సహస్రశిఖరస్టో [యం సాక్షాచ్చేషాత్మకో 
BOs, వైకుంఠాదపి యత్రాహం రమయా సహితో రమే”(1-33,34) అను అచటి వచనములు 
గమనింపదగినవి. ఇట్టు పై నాల్గు క్షేత్రములతో ఆదిశేషుడు సాక్షాత్‌సంబంధము 
కల్గియుండుట విశేషము. 
భగవత్తాదుకాత్వం తే మహత్వాపాదకో గుణః | 
శిరసా ధారయంతి త్వాం భక్తా శేష! యతస్థమే॥25. 
అర్థము :- శేష=ఆదిశేషమూర్తీ! భగవత్సాదుకాత్వం=భగవానునకు పాదుకలుగా 
అగుట, తే=నీకు, మహత్త్య+ఆపాదకః=గొప్పదనమునుకల్గించు, గుణః=గుణము, 
యతః= ఏగుణములవలన, సమే=అందణును, త్వాం=నిన్ను, భక్యా=భక్తితో, 
శిరసా=శిరస్సుతో, ధారయంతి= ధరించు చున్నారు. 
తాత్పర్యము :-ఆదిశేషా! నీవు భగవానునకు పాదుకలుగాఅగుట నీకు గొప్పదనమును 
కలిగించు గుణము.దానివలన ఆ భగవానుని పాదుకలరూపములోనున్న నిన్ను 
భక్తులందటు భక్తితో తలపై ధరింతురు. 
వ్యాఖ్యానము :-సరోయోగి “నిన్హాల్‌ మరవడియాతు"అని, శ్రీయామునులు 
“నిలాసశయ్యాసన పాొదుకాఅని పల్కిన సూక్తులనుబట్టి ఆదిశేషుడు భగవానుని 
పాదుకలగునని చెప్పబడినది. ఆదిశేషుడు పలురూపములలో స్వామిని సేవించినను 
ఇట్టు పాదుకలై సేవించుట అతని దాస్యమునకు పరాకాష్ట భక్తుడు ముఖ్యముగా 
భావించు భగవానుని పాదముల సంబంధము ఆస్టితిలో పూర్ణముగా కల్లును కదా! 
49 


అందరికిని రక్షయగు భగవత్సాదములకుకూడ తాను రక్షఅగుట పాదుకాస్వరూపము 
లోని విశేషము. ఇట్టి వైశిష్ట్రమును గమనించిన భక్తులు పాదుకారూపుడైన ఆదిశేషుని 
తలతోదాల్సి, తమకు ఆ భీక్తాగ్రేనరునిపైగల ఆదరాతి ళయమును 
ప్రకటించుకొనుచున్నారని తాత్సర్యము. 

విషాలయములలో భగవానుని పాదుకలకు ప్రతిరూపముగా చెప్పబడు శఠారి 
లేకశఠకోపముకూడ ఆదిశేషుని రూపమేనని దీనివలన సూచింపబడినది.ఆచార 
హృదయమను గ్రంథములో తత్కర్తయగు నాయనార్‌ “శఠగోపులు నిత్యులలో 
ఒకరిరూపమా!” అని విజ్ఞులు వితర్కింతురని పల్కిరి. “నిత్యో ఓ థముక్త ఉత తద్దుణ 
కో ముముక్షుః” ఇత్యాది పరాంకుశ పంచవింశతి స్తుతి సూక్తియు ఇచట స్మరణీయము. 

భాగవత శేషతాయాః మహత్త్వ మావేదయ న్నయం శేషః 1 
గరుడస్య వామపాదే విష్టోర్వాహస్య వీరకటక మభూత్‌ ॥ 26 

అర్థము + అయం శేషు= ఈ ఆదిశేషుడు, భాగవతశేషతాయాః= భాగవతశేషత్వము 
యొక్క, మహత్త్యం=గొప్పతనమును, ఆవేదయన్‌=తెలుపుచు, విష్ణోః వాహస్య= 
విష్ణువునకు వాహనమగు,గరుడస్య=గరుడునియొక్క, వామపాదే= ఎడమపాదమందు, 
వీరకటకమ్‌= వీరకడియము, అభూత్‌ =అయ్యెను. 
తాత్పర్యము :-ఇంతవరకు ఆదిశేషుని భగవచ్యేషత్వమునుగూర్చి పల్మిన కవి చివరగా 
భగవచ్చేషత్వపరాకాష్ట అగు భాగవత శేషత్వమును గూర్చి తెలుపుచున్నారు. ఈ 
ఆదిశేషుడు భగవచ్చేషభూతుడేకాక భాగవతశేషత్వమును కలవాడు. 
భాగవతశేషత్వము యొక్క గొప్పతనమును తెలువుచు ఇతడు విష్ణువునకు 
వాహనమై, దాస్యమును చేయు గరుడుని వామపాదమునకు వీరకడియము 
రూపమున ఆభరణముగా అయ్యెను. 
వ్యాఖ్యానము :-సాత్షతసంహితలో “అనంతో వామకటకః యజ్ఞసూత్రం తు లానుకిః ” 
ఇత్యాదిగా ఆదిశేషుడు ,వాసుకి మున్నగు ఎనిమిదిమంది సర్పరాజులు గరుడునకు 
ఆభరణములై యుందురని తెలుపబడినది . శ్రీదేశికులును గరుడపంచాశత్‌లో 
“వామే ఖైకుంఠశయ్యా ఫణితతి కటకో ”(36) ఇత్యాదిగా ఈ అంశమును స్తుతించిరి. 
ఇట్టు భగవద్భకుల్తలో అ(గ్రేసరుడైన గరుడుని వామపాదమునకు ఆభరణమయ్యెననగా 
తన భాగవతశేషత్వపరాకాష్టను తెలుపుకొనినట్టే కదా! భగవానునికి దాసులగుటకంటె 
భగవద్భక్తునకు దాసులగుట మిక్కిలి విశేషమని అపుడే భగవద్భక్తికి పూర్ణత 
సిద్ధించునని శాస్త్రములు తెలుపుచున్నవి. అట్టి భాగవతశేషత్వమున ఊనికను 


50 


కల్షియుండుట మిక్కిలి దుర్లభమని అనుట - “సంసార విషవ్యక్షస్య ద్వే ఫలే 
హ్యమ్యుతోతమే, కదాచిత్‌ BIS భక్తి SQ Bor సమాగమఃళొ ఇత్యాది సూక్తులు 
స్పష్టీకరించుచున్నవి. అట్టి మహనీయమైన, అరుదైన భాగవతశేషత్వమును 
పరిపూర్ణముగా కల్షినవాడు ఆదిశేషుడు. తాను కల్షియుండుటయేకాక 
ఆచరణముద్యారా ఇతరులకును ఆదర్శ(ప్రాయుడై నిలచెను. స్తుతిలోని ఈ శ్లోకము 
మాత్రము ఆర్యావృత్తమున నిబద్దము. 

శేషు పీతాంబరం విష్ణోః తద్విష్టుధృత మంబరమ్‌ | 

శేష వస్తమితి ఖ్యాత్యా భక్తసమ్మాన్యతాం గతమ్‌ ॥ 27. 

అర్ధము:-శేషు= ఆదిశేషుడు, విష్ణో శ్రీ మహావిష్ణువునకు, పీతాంబరమ్‌=( ధరించు) 
పచ్చనివ(స్తము, తత్‌=ఆ, విష్ణుధృతమ్‌=విష్టువుచే దాల్బబడిన, అంబరమ్‌ =వ(స్తము, 
శేషవ(స్త్రమ్‌= శేషవ(స్తము, ఇతి=అను,ఖ్యాత్యా=పేరుతో, భక్తసమ్మాన్యతామ్‌ =భక్తుల 
గౌరవమును, గతమ్‌ = పొందినది. 

తాత్పర్యవలు:- ఆదిశేషుడు భగవానునకు ధరించు పీతాంబరమై 
సేవించుచున్నాడు. అట్లు భగవానుడు ధరించి విడచిన వస్త్రము శేషవస్తమను పేరుతో 
లోకమున భక్తుల గౌరవమునకు పాత్రమై యున్నది. 

వ్యాఖ్యానము :- విషాలయములలో భగవానుడు ధరించి విడచినవ(స్తమును భక్తులకు 
సమ్మాన చిహ్నముగా ఇత్తురు. ఆవ(స్తమునకు సంప్రదాయ పరిభాషలో శేషవస్రమని 
పేరు.ఇచట శేషమనగా ధరించి విడచిన అని అర్హము. కాని,ఇచట ఆ అర్థమే కాక 
వేరొక అర్ధమును చెప్పతగియుండుట తెలుపబడినది. స్వామి దాల్చు పీతాంబరము 
సాక్షాత్తు ఆదిశేషుడే కావున, శేషరూపమైన ఆ వస్తమునకు శేషవ(స్తమని పేరుకల్లుట 
యుక్తము కదా! ఇట్టు పరమభక్తునకు ప్రతిరూపమైన శేషవ(స్రమును భక్తులు 
అత్యంతము గౌరవముతో గొందురు అని తాత్పర్యము. 


దుర్మతిం జననీం తృ్యక్వా శ్రీపతిం శరణం గతః 1 

తేన దత్వా భయోకడొనంతః తస్మాసీ న్షిత్యకింకరః ॥ 28. 
అర్భము :- దుర్మతిం= చెడ్డబుద్దిగల, జననీం=తల్లిని(కద్రువను),త్యక్ష్యా= 
విడచి, శ్రీపతిం= (BIB, శరణం గతః=శరణుపొందినవాడై, తేన= ఆ భగవానుని 
చేత, దత్త+అభయః=అభయమొసగబడిన,అనంతః=ఆదిశేషుడు,తస్య= ఆస్వామికి, 
నిత్యకింకరః=నిత్యము సేవించువాడు, ఆసీత్‌= అయ్యెను. 
తాత్పర్యము :-చెడ్డబుద్ధిగల కద్రువను వీడి, భగవానుని శరణుజొచ్చిన ఆదిశేషునకు 

51 


ఆ భగవానునివలన అభయము లభించెను.పిమ్మట ఆదిశేషుడు భగవానునకు 
నిత్యము పరిచర్యను చేయువాడయ్యెను. 
వ్యాఖ్యానము :-క(ద్రువ,వినతయు కశ్యపప్రజాపతికి భార్యలు.కద్రువకు నాగులు, 
వినతకు అనూరుడు,గరుడుడును జన్మించిరి.క(ద్రువ మాయోపాయముతో 
సవతియగు వినతను దాసిగా చేసికొనుటకు ప్రయత్నించుటను చూచిన ఆదిశేషుడు 
ఆమెను విడచి,ఆమె శాపమువలన కలుగు భయమును భగవానుని సాన్నిధ్యమును 
చేరుటద్వారా పోగొట్టు కొనెను.తల్లిని ఆదిశేషుడు విడచి వెడలిన వృత్తాంతము 
మహాభారతము ఆస్తీక పర్వమున కలదు. 
గర్లాయ మునయే జ్యోతిర్విద్యాం య న్సముపాదిశత్‌! 
దేవర్షిగణసంపూజ్యం తమనంత ముపాస్మహే॥ 29. 
అర్థము :- యః=ఏ ఆదిశేషుడు,గరాయ మునయే= గర్లుడను మునికి, జ్యోతిర్విద్యాం= 
జ్యోతి శ్చాస్త్రమును ,సముపాదిశత్‌=ఉపదేశించెనో,దే వర్షిగణసంపూజ్యం= 
దేవతల,బుషుల సమూహముచే పూజనీయుడగు,తం=ఆ, అనంతమ్‌ = ఆదిశేషుని, 
ఉపాస్మహే= ఉపాసింతుము. 
తాత్పర్యము :-గర్లుడను మునికి జ్యోతిశ్యాస్తమును ఉపదేశించినవాడు, దేవతలకు 
బుషులకు పూజనీయుడు, అనంతకల్యాణగుణములను కలవాడగు ఆదిశేషుని 
ఉపాసింతుము. 
వ్యాఖ్యానము:- శ్రీ విస్లుపురాణములోని-“యమారాధ్య పురాణర్ని SEF Sok, తత్తతః 
గ జ్ఞాతలాన్‌ సకలంచైైవ నిమిత్త S050 ఫలమ్‌”అనియు,“యోనంతః Sess Bs 
డదేతడేవర్షిపూజితః'అనియు కల సూక్తులను స్మరింపనగును. ఆదిశేషుడు జ్యోతిశ్నాస్త 
(ప్రవర్తకుడనుటకు శ్రీదేశికులు“ప్రకృష్ణ విజ్ఞాని అను స్తోత్రరత్నసూక్తిని వివరించుచు- 
“వంచవిధ జ్యోతిస్సిద్ధాంత ప్రవర్తకత్వేన జ్ఞాన OSG, ఉక్తకిఅని పల్కుటద్వారా తెలిపిరి. 


నాగబంధశ్లోకము 
వందేకొెనన్తం ముదా భాన్తం Cour శ్వేతం సురార్చితమ్‌! 
హరిపాదాబ్సి శరణం తబీయాస్యాబ్లి తోషణవ్‌ం!। 30. 


అర్థము :- ముదా= సంతోషముతో, భాంతం=(ప్రకాశించుచున్నవాడు, రుచా= 
కాంతితో, శ్వేతం=తెల్లనివాడు, సుర+అర్బితమ్‌=దేవతలచే అర్చింపబడువాడు, 


52 


హరిపాదాబ్ద= భగవానుని పాదాబ్ద్బములను, శరణం=శరణముగాగలవాడు, 
తదీయ=ఆ భగవానుని యొక్క, ఆస్య+అబ్ద్బ=ముఖము అను పద్మమునకు, 
తోషణమ్‌=సంతోషమును కల్గించు వాడును అగు, అనంతమ్‌ =అనంతుని, 
వందే=నమస్కరించుచున్నాను. 

తాత్పర్యము :-ఎల్లిప్పుడు భగవానుని సేవించుటవలన కలిగిన ఆనందముతో 
ప్రకాశించు వాడు, తెల్లనిరంగును కలవాడు,దేవతలచే అర్చింపబడువాడు, 
భగవానుని పాదపద్మములను శరణముగా గలవాడు, ఆ స్వామి ముఖపద్మమునకు 
సంతోషమును కలిగించువాడగు అనంతుని నమస్కరింతును. 
భ్యాఖ్యానము:-(ప్రకృత శోకము నాగబంధములో కూర్చబడినది. ముందుగా మొదటి 
పాదములోని*వందే నంతవ్‌”అను భాగమును ఎడమవైపునుండి కుడికి 
(వ్రాయవలెను. పిమ్మటగల“ముదా భాంతమ్‌”అనుభాగమును కుడినుండి ఎడమవైపు 
(వ్రాయవలెను. ఈ రెండుభాగములలో చివరగల*న్తమ్‌”అను అక్షరము సమానము. 
అట్టే ద్వితీయపాదములోని “Sau శ్వేతన్‌ం''అనుటను ఎడమనుండి 
కుడికి,'“నంరార్చితవ్‌”అనుటను కుడినుండి ఎడవుకు,వ్రాయవలెను. 
ద్వితీయార్థములోని మొదటిసగమును(తృతీయపాదమును ఎడమవైపున ప్రారంభించి 
ఊర్ణ్యముఖముగా (వ్రాయుచు“శరణమ్‌"”'అను పదమును పడగలోనుండునట్టు 
“బ్ద'అను నాల్లవఅక్షరమును పడగ (ప్రారంభములోనుండునట్టు నిక్షేపింపవలెను. 
ఇట్టే చతుర్ణపాదమును కుడివైపునుండి ఎడమకు వ్రాయవలెను. అపుడు ఈ 
రెండుపాదములలో మధ్యగల Q అను అక్షరము, చివరగల ణమ్‌ అను అక్షరమును 
సమానమగుటచే కలియును. ఈ విధముగా నాగాసనాసీన నారాయణబంధ 
చిత్రమును వ్రాయనగును. ఈ క్రమమును ఈ (క్రింది చిత్రమున గమనింపవచ్చును. 
శ్రీమతే విష్ణుభక్తాయ శంఖచక్రాదిధారిణే! 

వారుణీకీర్తిసహితా యానంతాయాస్తు మంగళమ్‌! 31. 
అర్థము:- శ్రీ మతే=కైంకర్యలక్ష్మిని కలవాడు, విష్ణుభక్తాయ=విష్ణుభక్తుడును, శంఖచ(క్రాది 
ధారిణే=శంఖము చక్రము మొదలగు ఆయుధములను ధరించువాడు, వారుణీకీర్తి 
నపాతాయ=వారుణీదేవి, కీర్తిదేవులతో కూడినవాడును అగు, 
అనంతాయ=అనంతునకు, మంగళమ్‌ అస్తు=జమంగళమగుగాక! 

తాత్పర్యము :-కైంకర్యలక్షినికలవాడు, విష్ణుభక్తుడు, శంఖచక్రాది ఆయుధములను 


53 


ధరించు వాడు,వారుణి;కీర్తిఅను aden భార్యలను కలవాడును అగు అనంతునకు 
మంగళమగుగాక! 

త్యాఖ్యానకు:-ఆదిశేషుడు శంఖచ[క్రాదులను ధరించియుండుననుటను 
తమిళనాడులోగల శిజణుపులియూర్‌ అను క్షేత్రములో గమనింపవచ్చును. 
పాద్మసంహితలో వారుణి, కాంతి అను ఇద్దజుభార్యలు ఆదిశేషునకు కలరని 
తెలుపబడినది. 


ఇమాం స్తుతి మనంతస్య భక్తా నిత్యం పఠంతి యే! 
సర్దబాధా న తేషాం స్యాత్‌ పుత్రిణన్ముః హరేఃప్రియాః ॥ 32. 


అర్థము :- అనంతస్య=అనంతుడనబడు ఆదిశేషునియొక్క,ఇమాం=ఈ, స్తుతిం= 
స్తవమును, నిత్యం=ప్రతిదినము, భక్త్యా=భక్తితో, యే= ఎవరు, పఠంతి=చదువుదురో, 
తేషాం=వారికి, సర్పబాధాః=సర్పములవలన బాధ, న=కలుగదు. పుత్రిణః=పుత్రులను 
కలవారు, హరేః ప్రియాః= హరికి ప్రియులైనవారును, స్యుః=అగుదురు. 
తార్సర్యము:- ఆదిశేషుని స్తుతించు ఈ స్తవమును ఎవరు నిత్యము పఠింతురో వారికి 
నర్పబాధ కలుగదు. వారు సత్సంతానవంతులగుదురు. భగవానునకు 
ప్రీతిపాత్రులగుదురు. 
వ్యాఖ్యానము :-ఈ స్రోత్రమును పఠించుటచే కలుగు ఫలము ఇందు తెలుపబడినది. 
హరేఃప్రియాః అను ప్రయోగమునకు ఫ్రియో హి జ్ఞానినోత్యర్థమ్‌ అహాం స చ మము 
ప్రియః అను గీతాసూక్తి ప్రకారము స్వరూపజ్ఞానముకలవారై, భగవానునకు 
ఇష్టులగుదురని తాత్సర్యము. కావున ఈస్తుతి పఠనమువలన భౌతికలాభమేకాక 
ఆధ్యాత్మికలాభమును కలుగునని సారము. 

తత్కతున్యాయానుసారము “ ప్రకృష్ణ విజ్ఞాన బలైకధామని అని పొగడబడు 
ఆదిశేషుని ఈ స్తవమును పఠించుటద్వారా ఆరాధించినవారికి ప్రకృష్ణమైన జ్ఞానము 
బలమును చేకూరును. 

నమన్త నన్నంగళాని సన్లు, 


ef 


54 


36 Pe Un." న 2 


| SoBe ar 





ముదా భాన్రం 


sour శ్వేతం సురార్దితవ్‌ం! 


శర ణం షతో 
హరిపాదా 2 De, Se B 
రుచా శ్వే తం © రాసు 
Sod ES నం భాదాము 


హరిపాదాట్ట శరణం తదీయాస్మాట్ట తోషణట్‌ం॥। 


